


2 


కూచిమంచి తిమ్మకవి సింహాచల మాహాత్మ్యము-ఒక పరిశీలన 


KUCHI MANCHI THIMMAKAVI SIMHACHALA 
MAHATMYAMU-OKA PARISEELANA 


పథమ ముుదణ ఆకోబర్‌ _ 1991 
l LU ప 


పతులు 1000 


ఎల , రూ. 40.00 


(ప్రతులకు 


ఎం, (శ్రీకాంత్‌ కుమార్‌ 
రనూ నిలయము, 

ఇం,నెం 12-11-03 8/44 
ఆంబర్‌నగర్‌_ఆడ్డిక్‌ మెట్టు 
హైదరాజాదు-§00044 


ముదణ ఠి 

బాలాజీ ఆర్ట్‌ (పీంటర్స్‌ 

మున్సిపల్‌ కాం ఫైక్స్‌, 

చిక్కడపల్లి, హైదరాబాదు-500 020, 


తిరుమల తిరుపతి దేవస్థానము వారి 
ఆర్థిక నహాయము పొందినది 





ఉద దరి మంం 


ఈ సింయహా_ది సారామింకి 


శీ 


నా లోని మాట 


నేటికి రెండు దకాజ్జాల నాడు ఆం ధ|పాచ్య కళాశాలలోచ దువుచున్న 
రోజులలో కూచిమంచి తిమ్మకవి రచనల గూర్చి విన్నది కన్నరీతిగా చదివిన 
నాటిది నేటి నా వరికోధనకు ఆధారమైనది ప్రాచీన వద్యగంథముల పె 
వరిశోధించుట నాకిష్టముగా తోచినది నాడు నాలో అంకురించిన వృశము 
నేడు పుష్పించి ఫలించినది ఆది శా జీవిత సాఫల్యమునకు సోపానముగా, 
థావించుచున్నాను 


దైవ (గంథ [పాశ స్యమును పరిశోధించవలెనన్న నాలోని కాంక్షను 
భలదీకరింపజేసినాడా సింహ్మాదినాథుడు ఆతడే నన్ను ఈ (గంథమును తన 
కంకితమిమ్మని 12-01 1991 శనివారము తెల్లవారు జామున స్వప్నములో 
సాక్షాత్కరించి ఆదేశించినాడు యధార్థమును వక్కాణించుట నావిధి 


ఈ ఐదు (పకరణములుగా వింగడించిన (గంథ విధానము 1పాచీన 
పక్కిలో సాగినది పౌరాణికమైన కథను, (వబంధ వర్ణనలు గావించి, మేత 
మహిమలను తెలుపుచున్నది అల్పజ్ఞుడనైన నేను చిన్ననావనెక్కి నమ్ముద 
మును ఈదినట్లు, ఆ సింహాదిస్వామి చర్మితను పరిళోధింప బూనుకొంటిని 

ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య టి నవసీతరావు 
గారు నా ఉన్నత విద్యకు పరోక్ష. గురువులు వారికి నాహృదయ పూర్వక 
నమో వాక్కులు ఈ |గంథమునకు పీరికలందించిన పెద్దలందరికి 
ఆధినందనములు 

ఈ|గంథ ముదణకు ఆర్థిక సహాయము అందజేసిన స్వామి 
సన్నిధిలు తిరుమల తిరువతి దేవస్థానము వారికి నా హృదయాభినండనలు 


ఈ వ్యాసము వండితులకు ఏ మాత్రము తృప్తి కల్షించినను నా కృషిని 
ధన్యముగా భావింతును 


తేది 10-10-1991 ఎం. వాగయ్య 


రి 


న్యాయమూ రి, జి రామానుజులు నాయుడు (ెపైర్ట్‌ 
హైకోర్టు ఆంధి ప్రదేశ్‌ ఫోన్‌ రెసి 913196 
(వభుత్వ బిల్లింగ్‌ నెం “సి! 
కుందన్‌ జాగ్‌ బేగంపేట్‌, 
హైదరాదాదు_500 016 
తేది 24-68. ! 991 


ఆనశీరభినందన 


(పపంచంలో పవశోధవ రంగముశకు వరీధుయ లేపు ఆర్లతలకు ఆవ 
ధులు లేవు మానవుడు భూమిటై అవతవెంచిన నాటి నుండి నేక వరకు ఏదో 
ఒక రంగములో ఆభివృద్ధి చెందుతూనే ఉన్నాడు అందులోని ఒక భాగమే 
(గంథ పరికోధనము [ప్రాచీన (గంథములపై వరిశోధన చేయట సముద 
మును ఈదుట వంటిదే ముఖ్యముగా కషే్యేతమాహాత్మ్యముల మై వరికోధించి వాటి 
1పాకార, గోపురాదుల నిర్మాణములు, వాటి కాలము, శాసనముఎ |గహించు 
టకు చర్మితయే ఆధారము శ్రీకృష్ణదేవరాయల వారు శ్రీ సింహాదదికి వచ్చి 
స్వామ్‌కి, ఆమ్మ వారికి అర్పించిన సొమ్ములు, క్రీశ 11వ శతాబ్దములో 
కులోత్తుంగుడు, Et శ 13వ శతాబ్దములో గరిగ నరసింహచేవుడు స్వామికి 
సమర్పించిన వాటిని గూర్చి శాసనములను సేకరించిరి 


ఇంతేగాక మహారాష్ట్ర రాజులలో ఒకరైన ఏకోజీ మహారాజు చేత 
రచింపబడిన విఘ్నేశ్వర కళ్యాణము, రామాయణము-మొదలయిన ఆముదిత 
(గంథములను వరిష్కరించినాడు ఇవి డా॥ వాగయ్య చేతనే ఆకాశవాణిలో 
(వసారితములై నవి 

చిరంజీవి శా బాగయ్య ఎంతో చరిత గల్లిన తూర్పు తీరాన గల 
సింహాదిని తనివితీర చూచినట్లుగా గోచరిస్తుందీ గ్రంథాన్ని చదివినపుడు 
డా॥ బాగయ్య వినయ శోధితుడు, నమహృదయుడు, చక్కటి కవితాధార 
గలవాడు ఇతడు, ఇంకా ఎన్నో రచనలు చేసి మహోన్నత వదవులు 
ఆలంకరించాలని ఆశీర్వదిస్తున్నాను 


6 


శ్రీ ఆర్‌. [ప్రభాకర రావ్వ అ పియస్‌, హైదరాబాద్‌, 
డెరెకర్‌ జనరల్‌ ఉ& తేది 227.1991 
ఇన్‌ స్పెక్టన్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ 
ఆశీరథఖినందన 


ఆధునిక కాలములో (ప్రాచీన కావ్యాలపై పరిశోధన చేస్తున్నవారు 
అరుదు అందులో చిరంజీవి డా॥ యం భాగయ్య “క్రీ సింహాచల 
మాహాత్మ్మం” పై చక్కని వరిశీలన చేసినారు. ఆలయముపై 11వ శతాబ్దము 
నుండి నేటి వరకు జరుగుచున్న రాజవంశీకుల వూజిలు_| వశంసలు చక్కగా 
చిక్కగా కూర్చినారు శ్రీకృష్ణదేవరాయలు స్వామివారికి, ఆమ్మ వారికి ఆర్నిం 
చిన సొమ్ములు శాసనములో చూపీనారు భారతావనికి తూర్పు తీరాన గల 
సింహాాదిస్సామి3 గూర్చి పరిశోధించుట తేలికైన పనికాదు అందులో వీరి 
వరిశోధన నరళక్షై లి గల్లి, మృధుమధుర భ క్తిానములతో విలసిల్లినది 


ఇది శ్నేతమాహాత్మ్యమయ్యును (వబంధ ఫక్కిగో నడిచిన తీరు 
చక్కగా వర్ణించినాడు వీరు పౌరాణిక గంథములపె చేసిన చేస్తున్న పరిశోధన 
బహుశ ప్రయోజనము గల్గియున్నది ఇహవనర _ముక్తిసోపానములు 
గల్లియున్నది క్రీనాథకవిసార,భౌమాదుల తీరుగా నితడు బహ్ముగంథములు 
వాసి కవి సొర్వభోమ బిరుదు పొందినాడు, తిమ్మకవి ఇతని కృతుల పె 
పీహెచ్‌,డి. పట్టా తీసుకొన్న చి॥ డా॥ యం బాగయ్య (పశంసనీ యుడు, 


మహారాష్ట్ర రాజులైన భోంస్లే ఏకోజీ విఘ్నేశ్వర కళ్యాణము ద్వివడ 
రామాయణములు అమ్ముదితములు, వీటిని వరిష్కరించినాడీ పండితుడు వీటిని 
వెలికి తీయడమేగాక, ఆకాశవాణిలో తన బాజణిని ఢ్యనిం వదేసినాడు, 


వీనమహృదయుడు, మృదుభాషనుడు, మంచి వరికోధకుడు ఆయిన 
డా॥ బాగయ్యను ఇంకా ఎన్నో వరకీలించి గొవృ్ప వదవుల నబంకరించాలని 
భగవంతుని పారిస్తూ; ఆశీర్వదిస్తున్నాను. 


7 
న్యాయమూర్తి, ఇయ్యవు పాండురంగారావు 
హైకోర్టు-ఆంధిపదేశ్‌ నెం 7, కుందన్‌ బాగ్‌ 
మినిస్టర్స్‌ కాలని, హెదరాబాద్‌-16 
తేది 28.68.1901 


శ్రీ సింహాచల క్షేతం భారతదేశంలో ముఖ్యంగా ఊఉ త రాంధదేశంలో 
గలదేవాలయాలలో అతి (పావీనమైనది (వసిద్ధమెనది 


పూర్వాం[ధ కవులలో |వసిద్దులైన కూచిమంచి తిమ్మకవి విరచితమైన 
“సింహాచల మావోత్మ్యము” అనే మేతమాహాత్మ్య కావ్యంపె మితులు 
డా! బాగయ్యగారి పరిశోధనాత్మక వ్యాసం యూ గంథం 


భారతీయ సంన్కృతికి నిలయాలు మన దేవాలయాలు, ఆవి హైందవ 
జీవన విధానాన్ని ఎంతగానో (పభావితం చేశాయి 


ఈ పరిశీలనలో కూచిమంచి తిమ్మకవి కవితా ప స్తితో పాటు యీ 
మహాశేతం యొక్క బార్మితక విషయాలు, శేతమహిమ, స్థల విశిష్టత 
మున్నగు విషయాలు, యీ మహాకేతంలో గల కాసనాలను గురించి ఉ ల్లేఖిం 
చడం జరిగింది ఓక్క మాటలో చెప్పాలంటే, కూచిమంచి కవి పరేణ్యుని 
గురించీ వారి రచనలను గురించి, సింహాచలక్షేతం గురించి వూర్తి విషయా 
లను వెలికితీసి విపులీకరించడం జరిగింది. 


ఇదే విధంగా ఆంధ్రదేశంలో గల అన్ని |వసిద్ద దేవాలయాలను గురించి 
1పాచీన (గంథాలలో గల వశ స్తీ, కాసనాలు మున్నగు చార్మితక ఆధారాలు 
(గంథ రూపాల్లో 1వకటించాలని, అందుకు డా॥ బాగయ్యవంటి వరికోధకులు, 
విద్యత్క_వులు ముందుకు రావాలని+ వారిని పభుత్వం ప్రోత్సహించాలని 
నా ఆకాంక్ష, 


ఏంతో కృషిచేసి, యీ పరిశోధనా వ్యాసం [వాసీన మితులు 
డా॥ బాగయ్యగారికి నా అభినందనలు 


శ్రి 
న్యాయమూర్తి, ఇమ్మా నేని పాండురంగారావు 


హౌకోర్టు.ఆంధి[పదేక్‌ హన్‌ రసి, 212" శీత 
గవర్నమెంట్‌ క్వార్టర్‌, ఎం 2, 

స్పెషల్‌ ఏ మినిస్టర్స్‌ క్వార్టర్స్‌, 

పెండన్‌ బాగ్‌, బేగంపేట, 

హైదరావాద్‌-.00 0 6 

తేది 2£.8.1991 


ఆశీనుు 


చిరంజీవీ డా॥ యం బొగయ్యగారు “సింహాదల మాహాత్మ్యము - ఒక 
పరిశీలన” అనే (గంథం వచురించిన నందిర్భములో నా శుభాకాంక్షలు తెలుపు 
తున్నాను అంతేగాక, వీరు కూచిమంచి తిమ్మకవి కృతులపై పరిశోంన చేసి 
ఉస్మానియా విశ్వవిద్యాలయ్యనుండి పి హెచ్‌ డి పట్టా పుచ్చుక.న్నారు 
(క్రీశ 18వ శతాబ్దానికి చెందిన కవి సార్వభౌముడై న కూచిమంచి రిష్మకవి 
బహ్ముగంథ కృతికర్త వర మేశ్వుర భక్తుడు కుక్కు. టేశ్వుర న్యామి ఆలయ 
ములో లింగ్లైక్యము చెందినాడు. ఈతని క్పతుల వింగడింపులో డా బాగయ్య 
గారు చక్కని పరిశ్రమ చేసినారు మేత, |వబంథ, అచ్చ తెలుగు, 
లక్షణ (గంథ, శతక దండకాలను వివరించుటలో వీరి కృషి సఫలమైనది. 
వీరి పరిశోధనా వ్యాస రచనా సరళి (గాంథిక భాషలో ఉండి పౌరాణిక పద్ద 
తిలో నడచినది సరళశ్రై లి మృధుమధుర భాషా విధానము డా॥ బాగయ్య 
గారికి మంచి పేరును సంపాదించినది 


డా॥ బాగయ్య గారు ళమైకజీవి, కళోపాసకుడు వినయళోభితుడు, 
నమహృదయుడు, సాహిత్యాభిలాషి, లలిత కళలలో (ప్రావీణ్యము సంపాదిం 
చారు నిత్యసాధన భగవదారాధన లాంటిది ఇటువంటి పురాణ, దైవ |గంథ 
ములు సరికోధించి దైవానికి ఆంకితమిచ్చుటలో వ్య క్తికి ము క్తికి సోపానములు 
కూడిన చిక్కని పరిపుష్టము గల్గిన, చక్కని పరిశోధనా |గంథము నిర్మించిన 
డా వాగయ్య గారికి శుభాభినందనలు, 


విషయసూచిక 


బులు 

(పథమ షపకరణణము 

యీ సింహాచల మేత (వళి 1 

కళాపూర్ణోదయములో పింగళి సూరన్న చేసిన సింహో 

చల వర్ణన 7 

ఢీ స్వామివారికి శ్రీకృష్ణదేవరాయలు ఆక్పెంచిక సొమ్ములు 9 

శతకమును రచిలచుటకు గల కారణములు itl 
ద్వితీయ (పకర క 

కూచిమంచి తిమ్మకవి కాలము 19 

తిమ్మకవి వంశవృషము 21 

తిమ్మకవి కృతులు = వివరములు 22 
శృపీయ|[పకరణము : 

ఢీ సింవాచలక్నే[త మహిమ _ ఇతివృత్తము = 85 

థ్రీ సింహాచల స్థల విశిష్టత ౪9 

జై మిని మహర్షి హిరణ్యుక శిపుని చరి(త చెప్పుట అ 40 

జయవిజయములు కాపము పొందుట 40 

జమిని శిమ్యలతో తరువాతి కథ చెప్పుట 4l 

హిరణ్యకశిపుని తపోభంగము గావించుటకై ఇం|దుడు అప్ప 

రనలను సంపుట 42 

హిరణ్యుక శిపుడు (అన్మాను వరములడుగుట 48 

(౯హ్మాది దేవతలు తమ దర్శనార్హమె వచ్చిరని అవారికి 

సుముఖుడు ((పతీహారుడు) చెప్పుట 4కు 

నసుముఖుడు విమ్లశావము పొందుట 44 


_వతీహారుండం (నుముఖుడు) అ్రహ్మోది దేవతలు తమ దర్శ 
నముకై వచ్చిరని శ్రీవారికి చెప్పుట ౬7 


XVL 


సుముఖునకు విస్లువు శాపమిచ్చుట 
శే తమహాత్మ్యమా? [పఒంథమా? పురాణమా? 
వరలు 
కథాశిర్పము 
థీ సింహాచలకే[క మాహాత్మ్యమునకు నీమేశ్వరపురాణము 
నకు సామ్మము 
ధీమేశ్వ రమున శ్రీనాథుడు చూపిన స్థానములు 
చతుర్థ (ప్రకరణము 
శ్రీ సింవాద_ వేతమాహాత్మ్యములొ (వతివించింం్రన మత 
సౌంమక విశివములు - తురుష్కుల మొదవజణిదాడి 
ఎావోది మి పై తురమ్మ్క_ఒ రెండివదాడి 
కంచము (ప్రకరఃము 
మం ౨24 వృష్టీలో (వస్తుం కావ్యము 
ఉపమ క్తి [గంధ నూరు 


ఆరదుజంఎములు 


58 
70 
7 
76 


77 
84 


81 
లం 


9! 
Yd 
లం 


(పథము |పకరణము 


శ్రీ సింహాచల క్షేత్ర (ప్రశ స్టి 


(సింహాచలాన్ని గూర్చిన వివరాలు షేతానికి సంబంధించిన కథలు. 
కావ్యాల్లో దీన్ని గూర్చిన సూచనలు) 


శ్రీ సింహాచలము ఆం(ధ (పదేళమందలి విశాఖపట్టణమునకు సుమారు 
15 క మీ దూరముననున్న పుణ్య క్నే తము అందు వెలసిన స్వామి సింవో[ది 
నాథుడు 


సింవో(ద్రి నారసింహా స్వామి మారిన కాలానికి దూరంగా ఉండాలని, 
అడవిలో ఏకాకిగా తనపై చెదలు పుట్టలుకాగా, పరుంకు కోనరాక యుండెను 
మనుమలు మారినారు మన స్తత్వాలు మారినది కాలము మారినది, యుగాలు 
మారినవి జఆస్తీక్యం ఆడగంటినది భక్తి నశించినది స్వాముల ఆరాధనలు 
మూలబఐడ్జాయి కొవున మనుమలకు దూరంగా నున్నాడా స్వామి అన్నట్లుగ 
పచ్చని కొండపై లక్ష్మీదేవితో చేరి యన్నాడు 


ఇట్లున్న సమయములో గగన మార్గాన ఒకనాడు ఊర్వశితో కలిసి 
పురూరవ చ|క్రవర్తి పువ్వక విమానమెక్కి. విహరిస్తూ సింహాచలానికి చేరగ, 
వారి విమానానికి “గతి స్తంభనం" ఏర్పడింది 1 అట్టి సమయమున చక్రవర్తి 
కేది తోచకుండెను ఊర్వశి అప్సరస కనుక పూర్వపు వాసనలు (దివ్య 


1. శ్రీలక్ష్మీ నారాయణ మహోక్రతు విశేష సంవిక, మే, 1994 


బి కూచిమంచి తిమ్మకవి సింహాచల మాహాత్మ్యము-ఒక వరికీలన 


వాసనలు) కలది కావున శిష్టరక్షకుడగు వరావా లక్ష్మీ నరసింహుడు ఇచట 
యుండి ఉంటాడని భావించి చెప్పెను సేవించి తరించిక చాలుననగా అతడే 


గావించెను 


వారిట్లు తరించడానికి పురూరవ చ!క్రవ ర్తి సింహ్మదిలో మూడు 
దినములు గడిపెను మూడవ రోజు రాతి కలలో వరావా నరసింహస్వామి 
సాజాత్కరించి, ఎదురుగా గల పుట్టలో నున్నాననియు, పంచాన్చుత శీరాబ్టి 
ఆభిషేకములతో పుట్టను తడిపిన తన దర్శనము అభించుననియ, అర్బ 
నాధింము చేసిన పిమ్మట చందనముతో ఆచ్చాదించమనియు చెప్పాడు క 


స్వప్నములో స్వామి చెప్పిన విధంగాశే మేల్కొన్న పురూరవుడు అమే 
గావించినాడు సందొాభనుందర తనుడు |తిభంగిలలిరును, కటీరన్య స్తవాస్తుడు, 
వరాహముఖుడు, సింహవాలుడు, నరాకారుడు అగు శ్రీ స్వామి వ! వరికి 
సౌవాత్కరించాడు ఇది మహిభక్తుల యెడ భ1వంతుడిచ్చే నరముగా భావించ 
వన్నును ఇది పురాణ దారిని నడిచిక కథగా ఉన్నది 


ఇఎతటితో పురూరవు" కు తృప్తి గలుగలేగు కారణము.స్వామి చరణార 
వింద దర్శస భాగ్యము ఐభించలే ఎని ణావతో (పాయోపవేశము చేశాడు 
ఆప్పుడు జికాళ వాణి ఇట్లు పల్కినది 


“ఓ రాజా! చూడగానే ముక్తిలభించే చరణాలు అందరకు దర్శనీయములు 
కావు కావున ఇక్కడికి దృ ప్రీకడుము విచారెంచకుము” అని చెప్పెను స్వామి 
మొదట చెప్పి విధంగానే పురూరవుడు పునుగు జవ్వాది పరిమళ (ద్రవ్యాలను 
కల్పి పచ్చి చందనము స్వామిపై పూత పూయించి, నిత్యోత్సవ _ విశేషోత్సవము 
లకు కావలసీవ ఏర్పాట్లన్నీ చేయించాడు అప్పుడు పుట్టలోని స్వామి చక్రవర్తికి 
సాశాత్క_రించాడు ఆ దినము వైశాఖ జుక్ల తదియ కాదన నేటికీ ఈ రోజున 


2 శ్రీ అ్మీనారాయణ మసహాథక్షతు విశేష సంచిక _ మే 1984. 


(వథమ [వకరణము లి 


మహోత్సవములు జరుగుచున్నవి ఈ ఒక్క_రోజు మాత్రము నిజరూప దర, 
నము లభించును, మిగిలిన రోజులలో చందనపు పూతతోనే స్వామి సేవసీయుడనీ 
మరి ఇతర రోజులలో చందనపు పూత తొలగిస్తే వాని వంశము నశించుననియు 
గలదు 


ఈ కథ క్నేత్రమాహాత్మ్యములో కలదు పె తీరుగానే నేటికి వైఠాఖ కక్ష 
తదియనాడు చందన యా[తాది మహోత్సవ కార్యక్రమములు జరుగుచున్నవి 


1 కథ - సింహాచలము చారిత్రకంగా మిక్కిలి (ప్రసిద్ధీగలది కి శ 1 
(పారంభము నుండి ఇక్కడ శాసనములు కిన్పిస్తున్నాయి ఓ చోళ చ(కవర్తి 
రోగు కులోత్తుంగుని అధికార పరిపాలనము (శీ శ, 1076 నుండి (కి శ 1087 
వరకు గలదు ఇతని కాసనము (క్రీ శ 1087 శతాబ్దిది (బిందు) అనే దానిలో 
గలదు, 


2 కథ _ కళింగ దేశంలోని గరిగ వంశానికి చెందిన పథమ నరసింహ 
దేవుడు (|క్రీ శ 1287-68), ఆయన తల్లి మహారాణి గంగాదేవి _ నృసింహ 
స్వామికి సమర్పణలు చేసినట్టును శాసనము కలదు 5 


8 కథ_ క్రి.శ 1266 సంవత్సరములో కళింగ గాంగ వంకుడైన 
వీర శ్రీ నరసింహ దేవ చక్రవర్తి ఆజ్ఞమేరకు _ శ్రీ విమాన ముఖమండప . 
నాట్యమండపాలు - తిరుచుట్టు మాల నిర్మింపబడినట్లు గుడిలో శాసనము కలదు, 
గంగాదేవి అఖండ దీపకళికను అంజలితో పట్టుకొని ఉన్నట్టున్న _పతిమ నేటికినీ 
దేవాలయములో నిలిచి ఉన్నది 6 





8 సిమా1ఆ 

4 డా॥ సుందరమ్‌, ది సింపహచల టెంపుల్‌ “పేజీ _ 16 

క దీ సింహాచలము టెంపుల్‌ సపేడి190 విశేష సంచిక 1984 పేజి 68 
6 విశేష సంచిక = 1964 పుట 58 


4 కూచిమంచి తిమ్మకవి సింహాచల మావోత్మ్యము-ఒక వరికీ_న 


చాకుక్య చోపల తరువాత శ్రీ సింవో(ది స్వామిని సేవించి సమర్పించి - 
ఆలయ రక్షణకు వాటుఎడిన దారిలో కళింగ గాంగ చృకవర్తుఎ గణప యుల 
వీరితోపాటు, భార్యలు, మహారాణుయ, మంతులు, మండలాధి పతులు, సామంరులు 
ఇంకా ఎందరో శ్రీ స్వామిని వరించి సేవించినారు ఆనాడు చతుర్వేద ఎచ కలకు 
నేంగిత సంకీర్తనావె సం[వదాయ సంప్క్బుకులకు నిలయము సింహిచలమేని 
శాసనాల వ_న తెలియుచున్నది 7 


ఒడ్డాదికి చెందిన ఆమాయ్యలు కళింగలో మంచి పేరుగలవారు వీరు 
ఇపుడు సీంహోచలానికి సుమారు ౩0 మైళ్ళ దూరంలోగ అ గామమువారే కి 
స్వామిజాతరనా కు 3ంవావురపు రాజులు, ఎలకుంచి చాకుష్యలు, నురధి 
వంకీయులు, వీర కూటం వల్దవులు, కొవ్వుల నాయింలు, కోరుకొంగ నా-ఎ 
కులు, ఒరిస్సా దేశపు సూర్యవంక గజపతులు _ మరి ఎందరో శ్రి నావా 
స్వామిని సేవించినారు కర్ణాటాల్యధ క్షమా వల్లభుడు శ్రీ కృష్ణ దే-*యఎి 
తన డేవేరు_తో కలసివచ్చి వవ స్వామిని దిరి,ంచి, ఎర్నో కామవణు 
ఆర్చించిోేట్లు శాసనాలు గలవు ఇ ఏట ఒక జయ స్తంభమును స్థాపించికట్లును 


నేటికీ ఆనవాలు గందు 10 


కవి సార్వభౌముడు శ్రీకాథుడు, వఏీరభదారెడ్డి పరిపాలనలో ఆశని 
1ద్రధాశ మంత్రి కాఎయ వేమునితో స్వామిని సేఎంచి పుష్పమాలా కైంకర్య 
మును సమర్చించినట్టును శాసనము వలన మశకు తెలియుమశ్నవి 12 
7. విశేష సంచిక _ 1౪84 పుట 52 
8 ది సింహాచల వెంపుల్‌ పేజి _ 20, 
9 అనుబంధము 
10 విశేష నంచిక వుట _ ళ్‌, 
11 చాబటువర్య మణిమంజరి వేటూరి విశేష సంచిక, 58 పుట 
12 విశేష సంచిక _ ర్‌లి పుట 


(వథమ |ప్రకత ణము 5 


మధ్యా గనం|_వపదాయమునడు చెందిన నరహరి తీరులు మరియు వారి 
కీమ్మలు కలిసి సింవో(డినాథుని సేవించినట్టు కానన (ప్రామాణికము కనబడు 
తున్నది 1కి క్రీ*ః 1? వ శతాబ్ది ఉత్తరార్లము నుండి సింహాచల దేవస్థానము. 
ఏ చి అవి 0 ళు 
విజయనగర పూనపాకి జమీందారుల ఆధీశములోనికి వచ్చినది వారికి స్వామియే 
ఇంవేల్చు అయినాడు పూసపాటి రాజులు ఇకివలి కాలములో సింహాచల దేవా 
లయాభివృద్ధికి ఎనలేని సేవ చేసిరి 


(క్రీశ 1790 లో రెండవ విజయ రామరాజు గారు దేవాలయ నిర్వహ 
ణకుగాను తమ ఏలుబడిలోని 14 (గ్రామాలు ఇచ్చినారు భోగ మందిరము, 
శయన మందిరము, జ్వేష్ట - ఆషాడ మాసములలో జరుపు ఉత్సవములకై 
మంటపాదులు వీరి కాంములోనే ఏర్పాటు చేయబడినవి 14 


శ్రీ వెష్టవ స్థాపకుంగు రామానుజులు సింవోచలము వచ్చి స్వామిని 
సేవించినట్లు ఆచార్య సూక్తి ముక్తావళి చెప్పుతున్నది 15 ఆ కాలములోనే మహా 
భక్తుడుగా, నంకీ ర్రనాచార్యుడుగా పేరు గాంచిన కృష్ణమాచార్కులు స్వామిని 
సేవించికట్టు తెలుస్తున్నది వీరు శ్రీ స్వామివారిని *సింహగెరి నరవారి నమో 
నమో దయానిధి“ అనే మకుటముతో కిర్డించినట్లు ఆచార్య కుల శేఖరరావుగారు 
వెలుగులోనికి తెచ్చిన సింవాగిరి వచనములో గలదు ఈ స్వామి (వత్యక్షమై 
కృష్ణమాచార్యుఎతో మాట్టాడెనని, వీరు గానము చేయుచుండగా, స్వామివారు 
నాట్యమాడిరని ఇతిహాసములు గలవు ఇతడే చతుర్ణషి (గ్రంథ పరిమితిగల 
సంకీర్తనలు స్వామిపై పాడికట్టును వీరి వచనములవలన తెలియుచున్నది 16 





[8 విశేష సంచిక 1884, 58 పుట 

14 కృష్ణదేవరాయులు కాసనము అనుబంధములో గలదు 
15 విశేష సంచికలో 58 పుట 

16 సింహగిరి వచ “ములు 


8 కూచిమంచి తిమ్మకవి సింహాచల మాహాత్మ్యము-ఒక వరిశీలన 


ఎవి రాగ్‌రేకుల పె (వాయించి స్వామికి సమర్పించినట్లు తెలియ. వన్నాది 
ఈయన 11వ అవతారమనికూడా సింహగిరి వచనాలలో కృష్ణమాచార్యులు 


చెపి రి 
3 


శ్రీ కృష్ణ దేవరాయలు సింహ్మోది వద్ద జయ స్తంభము కట్టించినట్లు 
రాయ వాచకమూ, కృష్ణరాయ విజయమూ చెప్పుచున్నాయి 17 వీరి సైన్యాధిపతి 
ఈ స్తంభము ఎత్రించినట్లు కనబడుచున్నది. ఇవి రాయల ఆముక్తమాల్యద 
లోను కలయ 


చం! “అధిరతి గ్బప్ట్‌ రాయ విజయాంకము లీవు లిఖించి తాళన 
న్ని భముగ బొట్టు నూరికడ నిల్పినకంబము సింహభూధర, 
(పభు తిరునాళ్ళకున్‌ డిగుసుర [ప్రకరం.బ కళిం,? మేదినీ, 
విభు“పకీర్తి కజ్జంము నేము బెన్దే పరిందయ నిచ్చలున్‌ ” 


(ఆ మా 1.40) 


ఈ (వస్తావన సింహాచల కాసరాలలోను గలదని తెలియచున్నడి 
కీ శ 1476లో పురుషో త్రమరేవుడు ఆశు గజపతి రాజు "00 టంకాయి 
సంవత్స రాదాయమును దాశము చేసెను ఈ దేవాలయము 11వ శతాబ్దము 
మొదటి పొదము వరకు సాంఘిక రాజకీయ డాడులరు గురియయ్యిను,18 





17 వరాహ పురాణము, 1 వాల్యూమ్‌, 11 పుట 
18 దీ సింహాచలం పెంపుల్‌ 


(వథ మ (ప్రక రణము ళా 


కళాపూర్షోదయములో పింగళి నూరన్న చేసిన 
సింహాచల వర్షన : 


తుంబురుడు మను ధర్మాదుల చెప్పుచు భూలోకమందలి శ్రీరంగాది దివ్య 
కే తములను శ్రీ పురుషో త్తమ దివ్యగుణనామ సంకీర్తన గానము చేయవలెనని 
తలచి ఆడుచు పాడుచు మణికంధరుడు తీర్ధయ్యాతలు గావించెను అట్టి తీర్థ 
యా[తలలో మధుర, హరిద్వారము, సొల్మగామము, బదిరికా[శమమును, 
నై మిశారణ్యమును, కురుక్నేతము, (పయాగ, కాశి, అయోధ్య, గంగాసాగర 
సంగమము, నీలాచలమును దర్శించెను 


సి; ఇత్తెఆంగున బురుషోత్తమ థ్రీజగ 
న్నాథుని సంసేవనమున దనరి 
శ్రీకూర్మ విభుని యం |ఘీసరోరువహాంబులు 
కనుదమ్ములకు విందుగా నొనర్చి 
సింహాచ లాధీశ సేవావిశేష లీ 
అలలను జన్మము నలంకరించి 
శ్రీమదహోబల స్వామి పాదన ధోడు 
జాల సంఘము ఫాల శశికి నొసగి 
ఖే వేంక టేశ్వుర చరణార వింద గంధ 
నందదిందిందిర (శేజి నైలకమునను 
నిజ శిథాకాంతికిని బుష్టి నిర్వహింప 
జనియె నాదరమేదుర స్వాంతుడగుచు * 


ఈ సింహాచలము కళింగ దేశములో నుండెను మూడవ అనంగ 
ఖీముడు పోషించెను ఇతడేకాక మాత్స్యలు-ఒడ్డాదు లు - చాళుక్యులు -(ఎలమంచి) 


లలత 
* కళా 8. 126ప 


క్ర కూచిమంచి తీమ్మకవి సింపోచం మాహోత్మ్యము_ఒక పరిశీలన 


హ్సవులు విరకూటము శిఎవంశ ముబ్బులు అగు నందపుర సులు కొప్పం 
ము సృలు కోరుకొండ ముయ్యలు ఎళింగరాజుం మధ్చి కాఎమున కోన్లాంద్రుయ 
చేరెయండిరి ఈ మధ్య ఇందవర్మం (గాంగియుం) ఇంద్ర శబ్దారం (విబ్బా 
కుండి మేల) ఎరవ “రాజ్జము- యుద్దము ఆగేను గాంగుంకు చాఘక్యుంకు 
(చోపం)గాం కా తీయుఎకు గాంగ ఇద్టగ యుద్ధములు జరెగె ను గజపతి 
రాజం విజయనగర వారి రా“లో సింహారం శాసనములు వెంసిశవి 18 


మహాభారతము (ప్రకారయు 520 దేశమే చేశ కఓకి జిల్లా ఇది 
ఉరితా గాషరిములో గండు డిని (క్రి పూ శివ కతొబములో సరికాదులు 
జీ ల ల వ! 
స 


చేణయుంంరి [(చువోఖార స పకి ఆ 114 ప, 


ఏడవ తాబ్బములో చైెా య్యూశింది ౧ బ్య్మూయాన్‌త్సాంగ్‌ ఎఎ 
దేశము సంంక్భించినల్బుటికి క ంగులు (కాంగర) ఎనువాదవి నుండి ఈ పరము 
వచ్చి"ట్లు గలదు *0 ఇది రాను రాను =ళింగ గా కూరినది డీన (కించి భా 1మువ 
కొంగడ . కెళిం౧ సరికిని గయటి ఎదే తమిళ రాజుం చేత 11వ * తాస్టమున 
సరిహద్దు చేయబడినది దీనికి ఉ త్తరాఎ ఎహెం(దగిరి సరివాద్దుగా నుండెను 81 


ఇండివ పుంకేశ? సహ్యూయాన్‌త్సాంగ్‌ దైనా మాత్రికుడు మన దేశమునకు 
వడి" కాంములో అవగా (క్రీ ౫ 6365 నుండి 8582 వరకు సింనిచలము కొంఆ 
కాగము నిర్మింపబడి యుండెకు ఓక 


మెంంటీ కైెఫియతుయు 19వ శతాద్దియ౫ొ గింజాము జిల్లా కళిం 3 
రాజ్ళములో లదు ఇది ఒరిస్సా రావిములో ప దక్షిణాం ధములోను 
RES Cy 

౬ 





19 ది ఎంహచలం మె-పుల్‌ 

20 1౯0 Yuam Chauang VollIl pag 198 
2! చ కఎడియన్‌ పెంబ్రుల్‌ పేజీ. 11 

82 ది సింహాచలం మెంపుల్‌ 


(ప్రధమ [పక రణము a 


థీకృష్ణదేవరాయలు |క్రీ శ 1618లో ఉదయగిరి నేలుచుండెను క్రీశ 
1516లో ఇతడు సింహదిని చేరెను (త్రోవలో ఉదయగిరి కొండవీడు, కొండ 
పల్లి రాజమహేం[దవరములను దిరించెను శో ఇతని తల్లి దం(్రులు ఆనేక 
దాన ధర్మాలు చేసిరి ఇతిడు (వరావరు!దుని కొక విజ్ఞప్తి చేసెను స్రైక్మాన్ని 
గి ఇపతుంతో యుద్ధము చేయుటకు నిలువనిమ్మని కోరెను తిరిగి తాము వచ్చి 


సైన్యమును సమకూర్చుకొని యుద్దమునకు దిగను రాయసం కొండ శరనయ్య 
గ జివపడుంకు గుండెకాయ వంటి 'సెనాక్ణిధివతి 


చివరకు (నకాఎరు.దు-కు _ రా_ఎల సంది “౧ల౮లను రా1ఎ౨ 
(వకాపరు(దుని బిడ్డను పెండ్లి చేసుకొనెను అప్పుడు కృష్ణాడి నుండి 
పోవులకు (వతి వరు[దుడు అనుచుతించెను క్రి శ 1519లో రాములు సింో 
చిఅము దరి ంవవచ్చెను అప్పుడు అవరు _కు రాయలకు ఫీకర సం్యగానుము 
సాగినది కశ 


నగిర లాజులఎ కళింగాధిపళతుఎకు యుద్ధము సాఇచుండగా (ప్రతాప 
రు(దుడు (కశ ]15ల8లో చనిపోతాను. ఏరి యుద్ధము ఒక వశాబ్దము వరకు 


ఆకే సాగినది 
శ్రీ స్వామివారికి శ్రీకృష్ణదేవరాయలు అర్చించిన 
సొమ్ములు 


1 కంరాధరణము ఇది మరకత మాజిక్వాదివచ్చుఎతో పొదగిశది (కోయు 
కుండ గౌదిగినది) మధ్యలో ఒక కెంపు పెట్టి వేయిబడ్‌ ఓ 


58 ది సింహాచలం టెంపుల్‌ పేజీ 25 
వీ ది సింహచలం చెంపుల్‌ పేజీ 25 


10 కూచిమంచి తిమ్మకవి సింహాచల మాపోత్మ్యము-ఒక పరిశీలన 


£ తిరుమణి వ(జాలలో చేసినది ుధ్యులో దినికి కూడ కెంపు పొదగ 
ఎడినది ఇదీ *0' ఆకారములో తయారుచేయఎడిశది వైష్టవగుర్తు గలది 


శి డును పట్టి ఇడి బంగారముతో తయారు చేయబడినది సుమారు 100 
తుంమరలు గండి 


కొప్పు ఇది అమ్మవాంకి చక్కని నాగుపాము ఆకారములో తయారు 
చేయబడి" ఇడి చాలా అందమైనది దీసి? మధ్యలో నవరత్న ములు పొదగ 
బడినవి దీనిని విజయరామ గజనతి దానము దేసెను *5 


ఇవన్నియు శీ స్వామివారి సొమ్ములు ఇవికాక మరెన్నో చిన్న చిన్న 
అభరణములు గంవని తెలియచున్నవి 


శ్రినాథుడు, ఎజ్జాపెగడ, (పఐింధకాంము నాటి రాయలు, ఆర్హిసాని 
పెద్దన పింగళి సూరన సీంహాగిరిని గూర్చి తమ తమ కృతులలో (వస్తావించిరి 


సింవో(డ్రి న రసింవా శతకాన్ని శ్రీ గోగులపాటే కూర్మ నాధ కవి రచిం 
చెను ఇ. వ్యంగ్య రచన ఈ కవి ఆరువేల నియోగి, ఆప స్పంబస్త్ఫూ కుడు 
గొరమాంబ బుచ్చ ఇలకు ప్వుతుడు సూరనార్యుని పౌ(తుడు వెంకన్న, 
కామన్ని లితని తమ్ములు విశయనగిర సమీప (గ్రామమైన రామతీర్ణము వీరి 
నివాసము [క శ 1720 సంవత్సరములో జన్మించి 1790 (పాంతమున 
దేవులపల్లి (గ్రామములో వరమపదించినట్టు తెలియుచున్నది అడిదము సూరకవి, 
చ(టాతి లకీ నృసింహ కవుయ రని సమకాలికులు 


ఇతడు విజయనగర దేవస్థాన కాంమిందు ఉద్యోగిగా యుండి, రామ 
తీర్థము, పద్మ నాభము సింవోచలము, శ్రీకూర్మము మొ స్థంములలో నున్నట్లు 
చరి్యత వున తలియుచున్న ర్‌ 26 


కిక కఇకాసనము ఆనుఎంధములో గలదు 
వి సింనో(ట నారసింవా శతంము _ పీరిక లశ్న్మీనరసింహరాజా 


గపథమ (వకర ణము 11 
ఇతడు విజయనగర ఆస్థానకవి అని కూడ తేలియదున్నడి 


ఈ కవి రచనలు నాలుగు కనిపించుచున్న వ ఇందులో చివరిది ఆనమ 
(గము _ అముదితము కూడ 


మృత్యుంజయ విలాసము (యక్షగానము) 
సింవి[ది నారసింహ శ తకము 

లక్ష్మీ నారాయణ సంవాదము ([సబంధము) 
సుందరీమణి శతకము 


జ కి 50 


సీంవో[ది నారసింవా శతకము శ్రీస్వామిని ఎత్తి పొడుస్తూ హెచ్చరికలు 
చేస్తూ _ ఆరి ఆవేశములతో “వెరివారరంహ సింహ్మోది నారసింహ అశే 
మకుటముతో |వాయణడినద ఇతని మాటలు విని పులకించిన స్వామి గుడిపై 
బడిన తురుష్కుల దాడిని కంచు తుమ్మెదల రూపముతో చీల్చి చెండాడి విశాఖ 
యందలి తుమ్మెదల మెట్టవరకు తరిమి చంపినట్టు గలదు 27 


ఇలాంటి స్తుతి (వధానములై నవి శ్రీ ముడుంబై నరసింహాబా ర్యగారు 
వెలయించినారని తెలిసినది కాని నాకు అభింపలేదు 


శతకమును రచించుటకు గల కారణములు : 


కశ 1758 సం॥లో దక్కను (దక్షిణ) నుజేదారగు సలాబత్‌జంగ్‌ 
ఉత్తర సర్మార్లు “బుస్సీ''కి కౌలుకిచ్చెను కౌలు స్థానములను స్వాధినపరచు 
కొనుటకు సరాసు “బుస్సీ” మచిలీపట్టణమునకు గవర్నరు “మారిసన్‌ '* అను 
నతన్‌ని రాజమహేం[దవరము శ్రీకాకుళ సర్కారులకు పంపెను కాని శ్రీకాకు 
ళములో ఫొజుదారు (GOVERNOR) గానున్న “జావరల్లీభాను"నకు ఈ 
విషయ మిష్టములేదు అందుచే బఐంచంతుడ ఏ “విజయరామ నజపతొతో నంగి 


mires నవనవ చరత మన 
27 సింహా(ది నారసింపా శతకము - కూర్మునాథకవి 


12 కూచిమంచి తిమ్మ కవి సింహాచల మావోాత్మ్యిము_ఒక పరిశీలన 


చేసుకొని ఇవని సహాయిమ.  శ్రికారళ రాజమహేం(దాదులను ఏంచృ(కాధి 
వత్కముగా నర్మారుల నేలదలచెను 


“మారిసక్‌'' ఆ సం 3 (గ్రహించి ముందుగానే తాను విజయరామ 
గిఎపరి' తో సంధి చెబుకౌశెను జాదరల్లీ ఈ నం"తి తెలిసి శ్రకుళము వదిరి 
వారిపోయెను.. కాని జాఖరర్లీ ఎఎంయిరామ | పరి పెశను (ఫ్రెంచివారి పెంను 
పగ నాధింప నెంబ, అప్పటికే | ఫెంచి వారితో యుద్ధము జేయచున్న నాగపుగా 
ధీ పరుడై" “ంఘోజీబాంగే అను మరారి నాయకు” వద్దం (వయా మై 
పొ మార్గలు. పోవుచుంద ర్గిమధ్యము సేనా ఎమేరుడై పోవు 
రమోజీ_ చూరుడి కిస్పెంచెను అండు “జావంల్టీ' అతనిని (బతిహలి, ఆ 
సాయితో ర్రకాడశిము సర్మారునకు కొండమీదుగా రమ్మనెను అవుడు 
మెక్కముతో కొంత అళ్వదళ ము కొండెలమీదుగా పయనమైనది ఆ కొం/ల 
మార్గమును జూపు పాదిపెంఓ జమీందారు వీరప్ప దొర వారికి 
తో. ల_డెను క ఆందులో ఎహారావమంలు తురకలును ౫ రి ుహోరాష్ట్రరిలు 
(గా ములను దోచుకొనుచుండగా తురకలు దేవాయాఎపెఎడి సరగొట్టసాగిరి 
అప్పటికి విజయకామ / జఎం రాజు యజా(గత్తిగి యుండి ఆప సెన్యగుతో 
వారి నెబుర్కొఇ కాని చాంని సైన్యముతో తిరిగి వెళ్ళి పోయెను 


[(కనుముగా. ఆ సోము బంచోచలము కు చేరుచుండను ఈ వార్త 
తెలి”. దేవస్టాగోదోగులును థక్తులును అగు ఆదుర్తి వారీవారదాసు 

గేంలపాడె కూర్మ నాధుడు అను వారిరువురును స్నా ఎ౨మాచర౦ించి దేశాల. 
గర్భసకిలో(ువేశించి తలుపులు విగించుకొని ఈ శతక రచ*క పూనుకొ )6 


గోను_ంపాటె కూర్మునాథిడు ఆశువున సీ శతకమును చెప్పుచుండగ 
ఊర” యికు,కుం*” గంటము చేతపట్టి రాశియాకుఎపై వారిహరదాసు 
(వాసెను 


28 నిళాఖ చరిత్ర - పుట 64 87 


పథమ (ప్రకరణము 18 


ఈ శతకము ముందుగా దూషణ భావణములతోను _ తిరస్కార 
ములతోను ఆరంభమై, తరువాత కమాపణలతోను (ప్రార్ణనలతోను ముగిసినది. 


తురకల దండు ('సెన్యము) కొండ పెకెక్కి_ గోపుర కట్టడములను కూల్చ 
సాగినది ఆవరణయందలి రాతి రథమునందుగల ఆశ్వములను భంగము చేసిరి 
ముఖాగ్థలయ (వవేళము జరుగకముందే కంచు తుమ్మెదలు_పుట్టి తురకల దండును 
తుమ్మెదల మెట్టవరకు (విశాఖపట్టణమందు గలదీ వీథి) తరిమి చంపినవి 


తరువాత విజయరామ గజపతి సైన్యమును (క్రమంగా సమకూర్చుకొని 
రఘోజీ సైక్యములను అనకాపల్లి దరితుమ్మవాలవద్ద ఎదిరించి వారిని ఓడించి 
సింహాచలము చేరి అసలు విషయము (గహించెను అప్పటికే | తోవలో ఆశ్ర 
ములు, మైస్య క శేబరములు, ఆశ్వికుల మొండెములు కన్చించెను 


మె కారణము వల* సింహాచలము చేరిన తరువాత కవుఎ ఘనత యని 
నిజము (గహించిన ౧౫ జపతి కూర్మనాథ; వికి “రామతీర్థము ”ను అగ హారముగా 
నిచ్చెను అటే శతకము (వ్రాసిన “వారిహరదాసు"కు “నిమ్మల పాలెమును 
అ్మగవోరముగా నిచ్చెను 


(See Feezro committee accounts of the respective 


villages prepared in A D 1885) 


నేటికిని హారివారదాస కుటుంబీకులకు స్వామివారి కల్యాణము నందు నాల్గవ 
దినమున కొంత సొమ్ము యిచ్చే ఆనవాయితీ గలదు ॥9 


ఈ శతకములో శ్రీ కూర్మనాధకవి సింహా(వె నాధుని ఆక్షేపణలతో, 
ఆవేదనలతో, స్తుతినిందలతో, (ప్రార్ధనలతో, ఆలాపనంతో కూడిన 101 పద్య 
29 కూర్మనాథ నరసింహ శతకము - పీరిక _ చాట్ల లక్ష్మీ వరసీంహవాజు 

పుట - 





14 కూచినుంచీ కిమ్మకని సింహాచల మావోాత్మ కిము_ఒక వరికీంన 


ములు (వాసినాడు “వెరిహరరంవా! సింవో[ది కారసింవహొ అను మకుటముతో 
(ాసెను వెరి హర రంహి "అనగా క్యతువులను సంహరింబుటతై 
వేగము ౧లవఐవాడా అని అర్ధిము ఇచట శైవులు గుడిమై దాడి చేయచున్న 
వారు కురికలు కావున నీను ముట్టడి ంచే వారిని వేగముగా సంపారీంచుమని 
వేడుకొన్నాడు లేనిచో నిన్ను నీవు కాపాడుకోనుము అట్లు కానినాడు మమ్ము 
నీవెట్టు కొపాడగి ఇవు ఆని వ్యంగ్యముగా తిట్టి పోతలతో రచించెను 
తన ఎనో వేదన వలన స్వామిని నిందించుటతో గూఢస్తుతి నిందతీరు మక్కి 
లిగా సముచిత మైనది 


ఈ దేవాలయముశకు యవనులు, తురుష్కులు, షాళ్ళాత్యులు మున్నగు 
క(దువుఎవలన |వఎంమగు విపత్తు సంఖవించనున్న సమయమున భయ, భావ 
భరక్త్యాచేం మున ఉద్వేగముతో కూర్మ దాన కవి వృదయము నుండి సింహాచలము 
“ందిలి గంగాధారవలె ఆజకనితాధార రూవముశ వెలువడి _ శతం రూపము 


దాల్చినది 


దీనిని పాఠకుడు మొదటి నుండి తుదివరకు * రవేగముగా వ౦ంవ వల 
సిందేగాని ఆగవలసినది కాదు ఛగవంతు*కు తన బాధను నివేదించు భక్తుడు 
లొలుత ఆ దేవున్ని సుముఖునిగా చేసుకొనుటకు కివి కూర్మ నాథుడు చేసిన 
[వయిర్నము ఆరి పద్యాలలో క శ్చ్పడును 


*సీ॥ శ్రీరుదమారమిణీ మణీరమణీయ 
సరన చిక్తాబ్దబంభర 1 పరాకు 

+ ౦కాదె క్రగదాసి కార్లచా పాదీ భా 
నురడివ్య సాధనం ర 1 పరాకు 





* సింద్మోద నారసింహ శతకము - కూర్మవాథకవి - పద్మము _ 1 
1988 దేవస్థానము (ప్రచురణ 


[పథమ (వకరణము 15 


(పన్లోవ నారద వ్యాస ఐకాది, 
నక సంరశణపర | వరాం 
బహుతర (బహ్మాండ భాండపరంపరా 
భరణ లీలా ధురంధర । నరామ 


శతేజగే॥ నీకు సాష్టాంగ వినతు లనేక గతుల 
జేసి విన్నప మొనరింతు జిత్తగింపు 
జెనటి వీడని మదిలోన గినుక మాని 
వైరి పారరంహ సింహాది నారసింహ * 


ఓ శ్రీవారి నీవు ' రమణిమజీ కమనీయ సరస చిత్తాqబంభర  వరాకు 
అని భక్తుడు దెవ్సట చేత నిట రమణితో సీవు కేకు లాడుట తగదు ఇదీ 
సమయము కాదు కనుక వేగమే లరలి వచ్చి |కువుం చీర్చి చెండాథ సుని 
'ంఖ, చం9, గదా, ఎసి మున్నగు గానిచే ధాసీల్లై ఏ చేతుంతో కదలిరమ్ము 
అని భావము 


(పహ్ల్హాద నారద, వాన, జకాడి థం రడ్నించిన సీవు నిన్ను కావా 
కోలేవా? దేవదేవా! ఈ (బహ్మాండిము- లెం_లేగివింను. తెంపు లేనివి: ము 
నున్నవి ఒక్కొక్క. (అహ్మోండము నందు ఎద్నాలుగు (14) లోకములున్నఎ 
ఒక్కొంల్క (హ్మోాంగ ము నీకొక్ళ భాండము% కోముమ్నాగి ఇట్టి (బహ్మోండి 
ములను భరిం ఎఎ సీకొకి లీంగా నున్నది. అటువంటి లీ.లెన్నింటినో పవృ 
భరించు చున్నావు ఆట్టే సీకొక లెక్కా ఇది ఎ ఆఎయాన్ని రవీంచుకొనుం 
సీకొక భారమా. అని ఫ్రునిగాా వృం ముగా భక్తి భావము ధ్వనియం ఎ 
సర్యవసానము గౌంయ బున్నది కనుక నిద (ప్రధాషమం * ఖావధ్వని గం 
కావ్యము ఇ'దే ఆన్ని పద్యాలలోను థావధ్వనివే గోచరించుచుండును వ్యంగ 





* సింహాద్రి నారసింహ క తకము_కూర్మనాధంవి-ప 1 


18 కూచిమంచి తిమ్మకవి సింహాచం మాహాత్మ్య్మము-ఓక పరిశీలన 


భావముంను 'గనిగా గిల శతకము ధ్వనులకు నిలయమే పలుసార్లు * పరాకు 
అనే పదము వాడుటలో కవి భగి వంతున ఆలస్యము చేయి వేగమే రమ్మని 


వేడుకొ నుట స్పష్టముగా కనబడుచున్నది 


రెండివ పద్మమున ఎల్ల దేవతలు రా|(తింబవళ్ళు స్థితిగతుల తల్చెడి రవి 
సోము లిచట నిల్పిరి మందారాది వృశ్నము_ గొని ఇం|ద్రుడేతెంచినాడు వీరికి 
మీ యాజ్ఞ ఏమిటి? కిన్నర, కింపురుష గింధర్వాదులు చేత విణలు ధరించి 
దర) ఎముకకు వచ్చిరి అని జయ విజయులు శ్రీవారి, తెలిపిరి కానీ నీవు 
మా[తము హాయిగ ఇందిరిను గూడియుంటివి "ఇంటి కన్న గుడి పదిలము 
గదా! యవనులను చెండాగి గొట్టవయ్యా అని భగవంతుని కూర్మునాధుడు 
(ప్రార్థించెను (పబంధి కాలములో సింహాచలాన్ని దర్శించవచ్చి చూచిన 
కరువాత రాయ తన ఆము క్రమార్యదలో (6 ఆ 189 పద్యములోను) 


మ॥ లది సింహాచల బొల్పిగున్‌ 


అని సింవోచంమందిలి ఒృసింవస్వా మి సాదపూజల యొక్క పుణ్యము 
చేల లభించినది చెప్పుటకు వీంకాని విషయము స్తంభము యొక్క. శిలయిందు 
చెక్కబడినది అడి దృఢమై అష్టావమరములు గల బృప్టరాయని కాంతి, ఆముక 
మాల్మదయిందు వినసొంపుగో సింవో!ది భూమిపె (ప్రకౌశించునని చెప్పెను 


క భాపూర్ణోదయిము సందు ఎంగ? సూర" (2 ఆ 28s ) 
స్స ఇత్తైరం[ఎన స్వాంళుడ। ఎచు 


అని సింహాది స్వామిని పొగ కినాడు 


ప్రథమ (ప్రకరణము 17 


ఇందు వరవి, శారద, గోస్తవీ, చంపావళి, వేగావతి అనే నదులును, 
సింహగిరి, రామగిరి, పద్మనాభగిరి, ఆనంతగిరి, పుణ్యగిరి అనే పర్వతాలు 
గలవనియు గలదు 30 


ఈ కే(తమును (ప్రవ్హాదుడు (పతిష్టించెను సాధారణముగా విష్ణు విగ 
వా కు Lb 
వాములు ఆలయపు గోడల నంటియుండును ఇ వలింగమూర్తు లాలయ 
మధ్యభాగమున (పతిష్టికము లగుచుండును సింహాచలమున వరావాముఖాకృతి 
గల విగ్రహము ఆలయ మధ్యభాగమున నున్నది. చందనపు పూతచే దర్శన 
మా(తమున లింగాకృతియే మొదట కన్పడును 81 డినినిఐట్టి ఇది యొకప్పుడు 
శివషేేతమై యుండెనేమోయని సందేహము కలుగక మానదు 


శాసనములనుబట్టి పూర్వం చాళుక్యుల కాలమున యనగా ఏడవ శతా 
బ్రమునకు పూర్వమే ఈ ఆలయము క ట్రబడినట్లు తలియచున్నది బవహు| పాదీన 
మైన వాయపురాణములో నీ “సింహగిరి పేర్కొనబడినది కావున ఇది పురాణ 
కే తమని ఒప్పుకొనక తప్పదు 38 


కీ శ. 11వ శతాబ్దమున కట్టబడిన ముఖ మంటపొదులకు నల్లరాయి 
సింహాచలమునకు పదిమైళ్ళ దూరమునగల “పెందుర్తి కొండనుండి తీయబడినది 
గొప్ప పాషాణము లిచట గలవు వాటికి “ అపామార్గతై లము” ముఖకగ్ణమని యు 
రాతి తైలము పూసిన తెల్లవారేసరికి నునువుగా నుండుననియు ననుభవజ్ఞులు 
చెప్పియుండిరి 





80 కళింగదేళ చరి[త “థ్రీ రాళ్ళబండి సుబ్బారావుగారు _ పుట 56 
8! కళింగదేశ చరిత - థ్రీ రాళ్ళబండి సుబ్బారావుగారు - పుట 58 
2. కళింగదేశ చరిత అ తీ రాళ్ళబండి సుబ్బారావుగారు పుట 59 


KTS.2 


i8 కూదిమంది తిమ్మకవి సీంవోచల మాహా త్మ ము-జఒక వరికీలన 


సి-వా”కీం[దుని దేవాఎలు (వరూరీగోది ల సుకూరు ఓ మైలు చతురము 
ఆ బాము అతు గిబే రశ్నింఎఎదు ఎన్నెవి 88 పూర్వియి ఈం (పబారీ గోడి ం 
24) 9 యప రులు  న్లియుండసని పెద్దలు చెత్వుదురు 


శ ఎఎ స*యుడు ఎంంపొం ఆదీ శ్రీ 2 113 ₹తాబముపే “టివీ 

ఏ టె 
ల ౨ + బౌకం క యు లో గొంకి బానతుణల్న, ఆనంలవర్మ 
చాయ ౪ లస్త్రదేగరాయిలు ఇంకా వమరెంబరో మసహోరాజులు సింహాచల 
వల ఎ గాం, “వరర్చె వోరిములు, బంగారు పా|త్రలు, కిరీటయిబు దానము 


శో యి కెెయుమళ్నుది ఇవి పిండారుం దిండు కాలము ౧ చెలిపోయినటు 
రా రా గ 


En ఎడోబుగ్నద్‌ 


8 _vnడె¥ చరి|శ్ర అ థీ రాళ్ళబండి నుర్సారావుగారు = పుట 59 
ఏీకీ కరిం౧దేక చరత - థ్రీ రాళ్ళంండి సుద్చారావుగారు _ పుట 59 


ద్వితీయ (పకరణము 


కూచిమంచి తిన్ముకవి కొలము 


శ్రీ కూచిమంచి తిమ్మకవి సహ(సమాస జీవియని (బహ్మ శ్రీ కోందుకూరి 
బీరేశలింగంపంతులుగారు చెప్పీయుండిరి ఇతని రచనం కాలమును బట్టీ వయస్సును 
లెక్కింవవచ్చును మొదటి రచన [కీ శ 1705 సంవత్సరమున (రాజశేఖర 
చర్విత) [వ్రాయబడినది 1 చివరి కావ్యము శివలీలా విలాసము [కీ శ 1156 
సంవత్స రములో శీ! ఏనములలో రచించినట్లు కవి తన [౫ ంథములోనే చెప్పెను. 
కవి తన కొవ్యములలో కొన్నింటికి రచనా కాంమిచ్చెను కొన్నింటిలో కాల 
నిర్ణయము లేదు సహాసమాసజీవి యనుట వంన నితడు రికి సంవత్స రముఎ 
కీనెలలు జీవించియున్నట్టు విదితమగను మరి అప్పదికి ఆగగా రాజశేఖర చరి(ఈ 
రచనా కాలము (1705) నకు 20 సంవత్సరముల [ప్రాయము వాడనుకొగ్నను, 
చివరి కావ్యము శివలీలా విలాసమగుట చేతను ((క్రీ * 1756) ఈతడు |క్రీ ఈ 
1685 నరు చెందినవాడగును [క్రీ శ 17001780 అని శతక వాజ్మయ పరి 
కోధక కర్త చెప్పిరి 2 పె సంవత్సరముల జీవితకాలము కీ శ 1/56 సంవత్సర 
ములో రచించిన శివలీలా విలాసము తరువాతి చనిపోయినట్టు (ప్రతీతి అనగా 
అప్పటికి వీరి వయస్సును మై మాట (పకారము (క్రీ శ 1874 సంవత్సరమున 
జన్మించి యుండున నియు, డీ శ 1757 సం॥లో చనిబోయివచో అప్పటికి రక 
సంవత్సరముల 4 నెలల వంపసు వాడగును 


ఏద ఏమైనను కవి తిమ్మన తన రచ లలో ఒక్కాక్క కావ్యమును 
ఒక్కొక్కసారి ముందు వెనుకగా పేర్కొనుట జరిగెవద్‌ 





1 ఆంధ కవుల చరి[త 
2 అధికేప శతకము _ కి॥శే॥ కే గోవాంకృష్ణారావు 


nh 
(ప) 


కూచిమంచి తిమ్మకవి సింహాచల మావోత్మ్యము- ఒక పరిశీలన 


తిమ్మకవి సమకాలికు లలో పేరెన్నిక గన్నవారు కొందరున్నారు కాని 
ఈ కవి జగ్మకాల నిర్ణయము లేదు ఆ కవులు ఏనుగు అత్మ ణకవి, వక్కలంక 
పీరధ[దకవి, ఈదులవల్లి భవానీ శంకరకవి, కూచిమంచి జగ్గకవి (వీరి 
తమ్ముడు) 
తిమ్మకవి కవిత్వమును గూర్చి ఏనుగు లత్మణ3వి ఈ (కింది విధంగా 
చెప్పినట్లు |పతీతి 
కం॥ పాటక గర్భ వధూలీ 
లాటన చలితాం(ఘినూపురారావ శ్రీ 
పాఓచ్చరములు తేనియ 
తే_లు మా కూచిమంచి తిమ్మ య మాటల్‌ 
ఆని పొగడెను 1 


తిమ్మకవి జగ్గకవులు బాల్యదశలో నున్నపుడు, వీరి తల్లి తిమ్మనకు 
స్నానముబేయ నిశ్చయించి “అభ్యంజనము” చేయుచు, నెత్తిన చమురుపెట్టి 
అంతలో ఇ_టివనిలో నిమగ్న మైపోయినది అట్టి సమయమున కుక్కుటేశ్వర 
స్వామి వృద్ధరూపమున వచ్చి యా బాలు నెత్తుకొని ముద్దాడి, తన వృద్ధ (బావ్మణ 
రూవమున పొడ సూపి, ఇరవై కణుపుల చెజకుగడను తిమ్మన కిచ్చి తినుమని 
చెప్పి అదృశ్యమయ్యెను అప్పుడు జగ్గన అన్నను చూచి తన కిమ్మనగా 
అందులో ఆర్థభాగము తిమ్మన జగ్గన కిచ్చెను ఈ కథ సిజమో కాదో లోక 
మున (ప్రతీతి * ఈ విధంగా తినుటవలన వీరిద్దరికి మాధుర్యమైన తేనెలొలుకు 
కవిత్వము ఆద్బినదని లోకమున కథ మాత్రము చరితలో నిలిచిపోయినది 


జగ్గకవి తన అన్నను గూర్చి చం(దరేఖా విలాప కావ్యగద్యమందు __- 

*ఇది థ్రీ మజ్ఞగన్నాథ దేవ కరుణా కటాష వీక్షణాను సంకటి సరస కవితా 

విచిత___ కూచిమంచి కుల పవీ[త గంగనామాత్య పు[త మానితా మాన 

సమాన నానావిధ రంగ (తిలింగ దేశ భాషా విశేష వరా విలాస భాసురా 

ఖర్య సర్వ అకణా సార సం(గహోద్దామ శుద్ధాయ్గధ రామాయణ పముఖ 

బహుళ (పబంధ నిబంధన ఒంధుర as ఇవీ? శబ్ద శాసన విరుదాభిరామ 
తిమ్మకవి సార్వభౌమ సహోదడరుడ”ొన చెప్పెను 





1 రుక్మిణీ పరిణయము _ పీఠిక 
తి రసి మనో _ పీరిక 


డ్వితీయ (ప్రకరణము ని! 


తీబ్ము కవి (పతి నిత్యము తన నివాసమైన కందరాడనుండి పిరాపురము 
వచ్చి శ్రీ కుక్కుటేశ్వర స్వామిని సేవించి వెశ్ళేవాడని తెలియుచున్నది తన 
అవసాన దశయందు భార్యా వియోగము సంభవించుటచే నితడు శేష 
జీవితము పిఠాపురమునందే గడపి,  ఆలయమందే సిద్ధి నొందెనని జన కృతి 
గలదు 


కందరాడ (గ్రామ శివారునుండి విదేశ సైనికులు రాకపోకలు గావించు 
చుండిరి ఇది తమ్మునకు బాధగా నుండి ఇతడు ఇటనుండి చం[దమపాలెంనకు 
వలస పోయిగట్టును గలదు,! 


తిమ్మకవి వంశవృ తము : 
బయ్యన మంతి 


1 పెనరంగన 2 చినరంగన శ లక్ష్మయ్య 4 తిమ్మమం (తి 
(ధాని) 
ఛీ 


దేచన భార్య వ్యాసుడు 
చెల్లాంబిక 
అచ్చన మంతి 


1 పెదరంగన2 రంగశాయి తీ నృసింహుడు 4 రామరాజు £ చినరంగనకు 


శ్ర 
1 నరసమాత్యుడు 4 చిన్న (ప్రధాని వి పట్టినామాత్యుడు 
8 లక్ష్ముయ్యకు 


బయ్యన 
తిమ్మన భార్య రాజమాంబ 


గంగ నామాత్యుడు జిగ్గ ప్రధాని సింగ నామాత్యుడు నారసింహుడు, 
భార్య అచ్చమాంబ 


తిమ్మన భార్య బుచ్చమ సింగన జగ్గన సూరన 


1 రసి మనో పీరిక 


డ్వితీయ (ప్రకరణము ని! 


తీబ్ము కవి (పతి నిత్యము తన నివాసమైన కందరాడనుండి పిరాపురము 
వచ్చి శ్రీ కుక్కుటేశ్వర స్వామిని సేవించి వెశ్ళేవాడని తెలియుచున్నది తన 
అవసాన దశయందు భార్యా వియోగము సంభవించుటచే నితడు శేష 
జీవితము పిఠాపురమునందే గడపి,  ఆలయమందే సిద్ధి నొందెనని జన కృతి 
గలదు 


కందరాడ (గ్రామ శివారునుండి విదేశ సైనికులు రాకపోకలు గావించు 
చుండిరి ఇది తమ్మునకు బాధగా నుండి ఇతడు ఇటనుండి చం[దమపాలెంనకు 
వలస పోయిగట్టును గలదు,! 


తిమ్మకవి వంశవృ తము : 
బయ్యన మంతి 


1 పెనరంగన 2 చినరంగన శ లక్ష్మయ్య 4 తిమ్మమం (తి 
(ధాని) 
ఛీ 


దేచన భార్య వ్యాసుడు 
చెల్లాంబిక 
అచ్చన మంతి 


1 పెదరంగన2 రంగశాయి తీ నృసింహుడు 4 రామరాజు £ చినరంగనకు 


శ్ర 
1 నరసమాత్యుడు 4 చిన్న (ప్రధాని వి పట్టినామాత్యుడు 
8 లక్ష్ముయ్యకు 


బయ్యన 
తిమ్మన భార్య రాజమాంబ 


గంగ నామాత్యుడు జిగ్గ ప్రధాని సింగ నామాత్యుడు నారసింహుడు, 
భార్య అచ్చమాంబ 


తిమ్మన భార్య బుచ్చమ సింగన జగ్గన సూరన 


1 రసి మనో పీరిక 


ద్వితీయ (పకర ణము 28 


సమీపించిరి ఇఏ విన్న కై లాసవాసులు భ క్షభల్లాణుడు చేయు వ్రతము పరీక్షింప 
గోరి సింధు దేశమును చేరిరి స్వయముగా శివుడుకూడ అచటికి వచ్చియుంచెను 
సిద్ధుని రూపములోని శివుడు విటుడు లేని వేళ్యను కోరెను భర్త భల్హాణుడు 
సరేనని ఒప్పుకొనెను శివుడు వేశ్యవాటికలో చేరి అందరితోడ (క్రిడించుచుండెను 


ఒక్కరు కూడా ఒంటరిగా లేరైరి శివునకు అప్పుడు భల్లాణుడు విటుదులేని 
వేళ్ళ లేదని చెప్పెను 


వేళ్యలేనిది తాను భుజింపనని చెప్పగా భల్లాణుడు తన పట్టమపిషిని 
పరమేశ్వురున కిర్పితముగా పంపెను ఆప్పుడు శివుడు చల్గాందిక ముందు 


బాలుడై నిల్చి ఆ దంపతులను కై లాసమునకు గొనిపోయెను (రాజశేఖరునికే 
భలాణుడని పేరు) 
ఇ 


ని. రుక్కిణీ పరిణయము; * 


ఇది తిమ్మన కృతిలో రెండవది ఇందులోని పద్యాలు పీరికతోనవి 718 
గలవు ఐదాళ్వాసముల (గ్రంథము ఇందలి కథ 


కుండిన పురమునకు రాజు భీమ్మకుడు ఇతని పట్టపుదేవి యందు అయిదు 
గురు ప్యుతులుదయించిరి ఒక పుత్రిక కూడ జన్మించెను ఆమెయే రుక్కిణి 
రూపగుణ యౌవనవతియగు బిడ్డకు పెండ్లి చేయదలచి, బుధజనుల వలన 
విచారించగా వారు శ్రీకృష్ణుడే తగిన వరుడని చెప్పిరి కాని ఆమె అన్నాయగు 
రుక్మి (మొదటివాడు) కృష్ణునియెడ విముఖుడై యుండి, శికపాలునకీయ దలచెను 
భీమ్మడు జేష్ట పుత్రుని మాట కాదనిలే శిశుపాలునకు వార్త నంపెను ఇది 
తెలిసిన శిశుపాలుడు కుండినపురమునకు చేరెను కాని ఇష్టము లేని పెండ్లికి 
విందులు మెండని భావించిన రుక్మిణి పురోహిత ప్యుతుని ద్వారా శ్రీకృష్ణునకు 


వార పంపెను 
న. 


ఇ రుక్మిణీ పరిణయము = కూచిమంచి తిమ్మన, 


24 కూచిమంచి తిమ్మకవి సింహాచల మావోత్మ్యము-ఒక వరిశీలన 


(శ్రీకృష్ణుడు బలరామ సహితుడై వచ్చెను. అప్పుడు రుక్మిణి గౌరీదేవి 
గుడికేగి దేవితో తన విన్నపము లాలపించెను. దేవి రుక్మిణికి కృష్ణునకు “పెండ్లి 
గావింవ అన్ముగహించెను కృష్ణ రుక్కిణిలకు గాంధర్వమున వివాహము 
జరిగెను ఇది భాగవతమున (పోతన) 105 పద్యాలతో నుండగ, తిమ్మన 
718 పద్యాలకు పెంచి రసవత్తర కృంగార (ప్రబంధ రీతిలో తీర్చిదిద్దెను 


తీ. శ్రీ సింహాచల మాహాత్మ్యము ౩ * 


ఈ కావ్యము 944 గద్యపద్య ములు గల్లి, లిరకీ పుటలతో నిండి 
యున్నది ఇందులో కవి తన నంకవృడ్న వర్ణనలు విపులము గావించెను 
(40 పద్యాలలో గలదు 1 ఆ-12-52 వరకు) దీనివలన కూచిమంచి వారు 
కవులు, పండితులు ధీమంతులు, అమాత్యులు, శివభక్తులు, సప్త సంతాన 
పోషకులు, కవి సార్వభొములుగా విఖ్యాతిగాంచీరని తెలియును. 


ఇది షేేతమాహాత్మ్యమగుటచేత కథ సాఫీగ సాగదు. నృసింహుని 400 
స్థానములు గలవు. వీటిలో (పథ్యాత మైనవి అహోబిలము, కృత శౌచము, 
హరింపావనము, సింవోచలము అనునవి ముఖ్యము. హిరణ్యకశిపుని చంపుటకై 
నృసింహుడు 1 అహోబిలమున పుట్టి 8 వారింపానమున దిడాల నృసింహుడు 
8 కృత శౌచమున యోగానందమయి నరహరి వెలిసెను 4. సింహాదలమున 
శాంతరూవమున సింహాకారములో వెలసెను, ఆహోబఐలస్వామి హిరణ్యకశిపుని 
సంహరించి ఆ రుధిరమును కృతకౌచమున కడిగి, హరింపావనమున నివసించి, 
సింహాచలమున వెలసెను, ఈ నాలుగు కే[తములు (పదక్షిణము చేసినచో, 
భ్యూపదక్నిణ చేసిన మోకము లభించును. భాగవతము _ నృసింహా పురాణము, 
వారివంక ములలో వలె కాక ఇందలి కథ ఎగుడుదిగుడుగా సాగినది 





* శ్రీ సింవోచల మాహాత్మ్యము _ కూచిమంచి తిమ్మన. 


ద్వితీయ (ప్రకరణము జిత్‌ 
కే. నీలా సుందరి పరిణయము ౪ 


ఇది మూడాక్వాసముల కావ్యము ఇందలి గద్య పద్యముల సంఖ్య 
లిర9 ఈ కవి అచ్చ తెనుగు కావ్యములలో మొదటిది 


ఇందలి వర్ణనలు అష్టాదశలతో వెలసి, మూలమైన హరివంశ కథ 50 
గద్య పదములకు తిమ్మన 859 చేసెను ఈ కథలో పీర, ఆద్భుత, శృంగార 
రసమయమై [ప్రబంధ రీతిలో నడిచినదీ కావ్యము 


కథ ధర్ముడను రాజు మిథిలానగ రమును పాలించుచుండెను ఆ నగ 
రము నందే కుంభకుడను గొల్లదొర కలడు ఆతని భార్య ధర్మద వీరికిద్దరు 
సంతానము కొడుకు సిరిదాముడు బిడ్డ నీల ధర్ముడు దానధర్మపరుడు సీలకు 
పెండ్లి వయస్సు వచ్చెను నందుని బావమరిది కుంథకుని యోగేన. సమాచా 
రము లరయటకై ఒక వి(పుని పంపెను. అతడు శ్రీ కృష్ణుని లీలలను యశోదా 
నందుల విషయమును విపులముగా తెలిపెను కుశలవార్త తదుపరి [బ్రాహ్మణుడు 
సీలను గూర్చి కుంభకునికి సందేశ మెటిగించెను నందుడు ఆమోదము తెలిపెను 
సీలా సొందర్యమును కృష్ణునకు వలపు జనింవ వర్ణించెను 


ఈ సమయములోనే కుంభకుని ఇంట కాలనేమియను సుతులాబోతులై 
జస్మించిరి వీరు పూర్వము కృష్ణని చేతిలో మడసి మరుజన్మలో నాబోతులై. 
మిథిలా నగరమున |ప్రవేశించిరి కొమ్ములతో కుమ్ముచు బాధించు చుండిరి 
(పజలు ధర్మనకు ఈ బాధ విన్నవించిరి రాజు కుంభకునికీపని నప్పగించెను 
కుంథకుడు ఐలకాలుర నియమించగా వారిని కూడ ఆటోతులు ఓడించుటయు 
చివరకు రాజు ఆబోతులను పట్టినవారికి అన కూతురునిచ్చి పెండ్లి గావించెద నని 
చాటించెను నీలకు కృషమ్లునిపై, కృష్ణునకు సీలపై మక్క వగల్లియుఐడ్‌రి 


నీలా సుందరి పరిజయము _ కూచిమంచి తిమ్మన, 


26 కూచిమంచి తిమ్మకవి సింహాచల మాహాత్మ్యము_ఒక వరిశీలన 


అట్టి యెడ అబటోతుల పట్టిన వారికి తన కూతురునిచ్చి వివాహము 
గావించెద నన్న చాటింపు విని కృష్ణుడు ధైర్యముతో ఆబోతుల వధించెను 
అపుడు ధర్ముడు సీలనిచ్చి పెండ్లి గావించెను, (ప్రజలు సుఖముగా జీపించిరి 


ర్‌. అచ్చతెనుగు రామాయణము: * 


ఇందలి గద్యవద్యాల సంఖ్య 1828 పీరిక వష్ట్యంత్యములు 26 గలవు 
ఈ రామాయణము [వాయుటకు గల కారణమును కవి చూపిన పద్యము 


తలే అనుచుదెజ గంటితపసి రామాయణంబు 
నీళ్ళరాయనిగాదిలి నిసుగు తోడ 
దెలిపెనిది విన్న (వాసిన లలిజదివిన 
సిరులు గోర్కులు బున్నెంబుజెందు బజల 
(ఆ తెరా = యుద్ధ _ 505) 


కవి అచ్చతెనుగు రామాయణము [వ్రాయుటకు గల కారణము ._ 


తే॥ తెనుగు చదువుంబున్ని యంబెంన యదనుచు 
గాందజూడుదురాడిన గొజతయేమి 
మును *మరా' యంచు నుడివివ చెనటిటోయ 
నెజనిరాబారి యగుటయె గుటుతుగాదె 
(ఆ తెరా యుద్ద ఇ 594) 


పై పద్యములవలన లోకమందరి రామాయణ విశిష్టతను ఊహింపవచ్చును వింత- 
వింత పద్యములు అచ్చతెనుగులో చూపెను కథలో వర్ణనలు, సంభాషణములు 
మూలానుసారముగా లేవు, ఆవాంతర కథలు గూడ కొన్ని కలవు 





ఖ్‌ అచ్చతెనుగు రామాయణము _ కూచిమంచి తిమ్మన, 


ద్వితీయ [(పకరణము a7 


6. నర్వలక్షణ సార నంగ్రహము .] 


కవి దీనిని లక్షణసార సం(గవహామని-య నుడివెను ఇతడు నన్న యోచి 
కవులు చేసిన వ్యాకరణాదుల్లో లేనివి కొన్ని మార్చుచేసి నూతన లక్షణములను 
చూపెను ఇతడు *ఇికారమునకు వికల్చ్బసంధి చెప్పెను వ్యాకరణము, యతి 
(ప్రాసలు, రేఫ, అకార ప్రయోగములు పరిశీలించెను ఇందులో తత్సమ, తచ్చ 
వాది విభాగములు తొలుత చేయబడెను 


తిమ్మకవి శబ్దము యొక్క. రూపాంతరములు ఒక్షణములలో చూపిన 
విధము 


క్ష పూవు పువు పువ్వు పూయన 3 
మామిడి మావిడి యనంగ మావియనంగా 
దౌవుదవు దవ్వు దొయన 
గావెలయుం6 గృతులయందు గౌరిరమణా! 


అని తన లక్షణ (గంథము 2 ఆ 176 పద్యములో వాపెను “బు కార 
మును రేఫముతోడ [పాస చేసినాడు 


7 సారంగధర చరిత్రము :2 


ఇది రెండాశ్వాసముల విషాద కావ్యము ఈ కథకు ఇతివృత్తము చేమ 
కూర వేంకటకవి మరియు బాణాల శంభుదాసకవి కృతములే కారణముల 
యుండవచ్చును ఈ కథ పీఠికలో కందుకూరు వీరేశలింగంవంతులుగారు 3విని 
గూర్చి ఇట్టు పేర్కొనిరి (క్రీశ 1757 సంవత్సరములో చ్చుతి చెంది యుండ 
వచ్చును అదే పీరికలో చెలికాని లచ్చారావుగారు వవిని గూర్చి 28-11 1920లో 
ఇట్టన్నారు ఆవ్చ్బతెనుగుక నిరోవ్య నియమము వకు దారి తీసినకవి (ప్రథముడు 
కూచిమంచి తిమ్మన సారంగధర దరి[త్రను శంకరునకు కృతి యిచ్చెను 
ఇందలి సా[రలలో ఏ(త్రాంగిని వేశ్యగా చిత్రించినాడు 





1 సర్వ లక్ష్షణసార సం(గహము _ కూచిమంవి తిమ్మన 
ల్లి సారంగధర చరితను _ కూచిమంచి తిమ్మ = 


25 కూచిమంచి తిమ్మకవి సింహాచల మావోత్మ్యము-ఒక పరిశీలన 


శృంగార (ప్రబంధ తీరులోనున్న కరుణ విషాదములతో కూడిన 
కావ్యము ఈ కావ్య పీరికలో కవిని గూర్చి చూపిన పద్యమొకటి... 


1 చతురులలోన నెంతయును 
జాణవటంచును నేనుగౌ గిలించితి నిట్లు 
మారుమోమిడగ ! 
చెల్లునె యోరసికా[గగణ్య - 


అసి తిమ్మన తన రసికతను వేశ్యభావమును చూపెను 


2 “యద్భుత మగపనట్టి బంగ రపు 
బొంగరవుం గవటోలు నీకుచ 
ద్విత్వియము తొమ్ము నాటియల। 
వీపున దూచెనటంచు జూచితిన్‌ 


అని తాను వెనుదిరిగి చూచినప్పటి భావమిది 


8. రసికోజన నునోభిరామము ౫* 


ఇది మిక్కి.లి మనోవారమైన ఆరాశ్వాసములు గల రసవత్తర (ప్రబం 
ధము ఇందలి గద్య పద్యాల సంఖ్య 1011 ఈ కథకు మూలము (ఐవ్మా 
పురాణము అని స్వయముగ కవియే చెప్పెను (రసిక-పంచ ఆ-£07) గోదావరి 
ఇండము, వృద్ధసంగమ తీర్ధవర్జనము ఆనే మూలములో 86 ఆధ్యాయము 
లోనిది 


కథ కల్యాణ పురమును అఆర్చివ్మంతుడను రాజు పాలించుచుండెను 
ఇతని? బుతుధ్వజుడను నామాంతరము కూడ గలదు ఇతని భార్య సుళ్యామ 





* రసికజనమనోభిరామము _ కూచిమంచి తిమ్మన, 


ద్వితీయ (వక రణము 29 


వీరికొక కూతురు గలదు ఆమెనొర గువాలో వదిలి, సిచెంతకేపురువుడు 
(వథముడుగా వచ్చునో ఆతడే మగడని చెప్పీ తల్లిదండులు గంధర్వ లోకము 
చేరిరి 


ఆమాట (ప్రకారమే సుళ్యామ ప్పుతిక గువాలో కొన్ని వేల యేండ్లు 
తపస్సు గావించెను చివరకు గౌతముడను విపుడు ఆ గుహకు చేరెను తన 
తల్లి వరము (పకారమే కాని ఆతడు వయఃపరిమాణము చాల దనెను వాణి, 
వెద్యాగరుల |పార్టించి తగిన రూపము గావించుకొనెను కాని వృద్దాంగన 
యగుటచే లోకమున జనులు జూసి హేళన చేయసాగిరి వారికి అగన్వు డొక 
ఉపాంపము చెప్పెను గౌతమీ, గంగను దర్శించి రమ్మనగా వారే గావించిరి 
ఆ జల స్నా నమావోత్మ్యము వలన యిద్దరును సమవయన్కులై కాలమును 
సుఖమయము గావించుకొనిరి 


9. శ్రీ నర్నవుర మాహాత్మ్యము : * 


ఈ వేత మాహాత్మ్యమునందు 886 గద్య వద్యములుగలవు కవి దీనిని 
శ్రీ భావనారాయణస్వామి కంకిత మిచ్చెను ఇందులో మూడాళ్వాసములు గలవు 


(పాచీన కాలమునుండి సవతిపోరు సరేసరి ఆట్టివారిలో భారత కథ 
చ్వారా కన్చించె కద్రువ నాగమాత ఈమెచే శపింవబడిన అనంతుడను కొడుకు 
[తిమూలర్తిక్షై తపమాచరించి నిత్యము శ్రీహరికి శయ్యయగునట్లు వరము 
పొందెను ఇతడు తవమాచరించినడి ఆనంత సరస్సుగా (ప్రసిద్ధి గాంచినది 
దీనినే యిపుడు సర్పపుర (వర) మండురు నారదుని మోక్షము గావించుటకై 
శ్రీహరి యిచట వెలిసెను 


కథ (బహ్మదేవుడు నిండుసభలో కొలువుండగ నారదుడు నేనొక్కడినే 
విష్టమాయకు లొంగ కని గర్వించెను ఆంతబ (వ్మాకు కోపమువచ్చి, స్‌వు 
గర్విష్షివి, విష్ణమాయకు లోనగుమని యు, భూలోకమున న్త్రీవిగిమ్మని శపించెను 


పక lee tT CC 
* శ్రీ సర్పపుర మాహాత్మ్యము _ కూచిమంచి తిమ్మన 


26 కూచిమంది తిమ్మకివి సింహాచల మాహాత్మ్యము-ఒక వరిశీలన 


శృంగార. (ప్రబంధ తీరులోనున్న కరుణ విషాదములతో కూడిన 


కావ్యము ఈ కాప్య పీరికలో కవిని గూర్చి చూపిన పద్య మొకటి 


1 చతురులలోన నెంతయును 
వాఐవటంచును నేనుగా గిలించితి నిట్లు 


మారుమోమిడగ | 
చెల్లునె యోరసికాగగణ్య జ 


అని తిమ్మన తప రసికతను వేశ్యభావమును చూపెను 


2 *ఎద్భుతమగపనట్టి ఐంగ రపు 
బొంగి రవుం గవటోలు నీకుచ 
ద్విత్వియము ఉమ్ము నాటియల। 
వీపున దూచెనటంచు జూచితిన్‌ 


ఆని తాను వెనుదిరిగి చూచినప్పటి భావమిది 


8. రసికజన మనోధిరానముము * 


ఇది మిక్కిలి మనోహరమైన ఆరాశ్వాసములు గల రసవత్తర [వబం 
ధము ఇందలి గద్య పద్యాల సంఖ్య 1011 ఈ కథకు మూలము (టహ్మ 
పురాణము ఆని స్వయముగ కవియే చెప్పెను (రసిక-పంచ ఆ.207) గోదావరి 
ఖండము, వృద్ధసంగమ తీర్థవర్ణనము అనే మూలములో 868 అధ్యాయము 
లోనిది 


రథ కల్యాణ పురమును అర్బివ్మంతుడను రాజు పాలించుచుండెను 
ఇతని బుతుధ్వజుడను నామాంతరము కూడ గలదు ఇతని భార్య సుళ్యామ 





* రసికజనమనోఖిరామము = కూచిమంచి తిమ్మన, 


ద్వితీయ (వకరణము 99 


వీరకొక కూతురు గలదు ఆమెనొక గుహలో వదిలి, నీచెంతకేపురువుడు 
(వథముడుగా వచ్చునో ఆతడే మగడని చెప్పి తల్టిదం డులు గంధర్వ లోకము 
చేరిరి 


ఆమాట (ప్రకారమే సుక్యామ పుత్రి. గువాలో కొన్ని వేల యేండ్లు 
తపస్సు గావించెను చివరకు గౌతముడను విపుడు ఆ గుహకు చేరను తన 
తల్లి వరము (వకారమే కాని అతడు వయఃవరిమాణము చాల దనెను వాణి? 
వైద్యాగరుల (ప్రార్ధించి తగిన రూపము గావించుకొనెను కాని వృద్ధాంగన 
యగుటచే లోకమున జనులు జూసి హేళన చేయసాగిరి వారికి అగస్యు డొక 
ఉపాయము చెప్పెను గౌతమీ, గంగను దర్శించి రమ్మనగా వార పే గావించిరి 
ఆ జల స్నానమాహాత్మ్యము వలన యిద్దరును సమవయస్కులై కాలమును 
సుఖమయము గావించుకొనిరి 


రీ. శ్రీ నర్నపుర మాహాత్మ్యము : * 
ఈ మే[త మాహాత్మ్యమునందు 886 గద్య వద్యములుగలవు కవి దినిని 
థ్రీ భావనారాయణస్వామి కంకిత మిచ్చెను ఇందులో మూడాళ్వాసములు గలవు 


(ప్రాచీన కాలమునుండి సవతిపోరు సరేసరి అట్టివారిలో భారత కథ 
చ్వోరా కన్చించె క[దువ నాగమాత ఈమెచే శపింపబడిన అనంతుడను కొడుకు 
[తిమ్హూర్తికై తవమాచరించి నిత్యము శ్రీహరికి శయ్యయగునట్లు వరము 
పొందెను ఇతడు తపమాచరించినడి ఆనంత సరస్సుగా (ప్రసిద్ధి గాంచినది 
డినినే యిపుడు సర్పపుర (వర) మందురు నారదుని మోక్షము గావించుట్యకె 
శ్రీహరి యిచట వెలిసెను 


కథ (బపహ్మాదేవుడు నిండుసభలో కొలువుండగ నారదుడు నేనొక్కడినే 
విష్టమాయకు లొంగి శని గర్వించెను అంతట (బహ్మకు కోపమువచ్చి, నీవు 
గర్విష్టివి, విష్ణమాయకు లోనగుమనియి, భూలోకమున స్త్రీవిగిమ్మని శ పించెను 





* శ్రీ సర్పపుర మాహాత్మ్యము _ కూచిమంచి తిమ్మన 


®ి0 కూచిమంచి తిచ్ముకవి సింహాచల మావోత్మ్య్యము-ఒక పరిశీలన 


ఆంత... నారదుడు తండ్రియగు (బహ్మాను (బతిమాలి (ప్రాధేయవడగ, 
కరుణింది (బ్రహ్మ కొడుకుల వడసి ము క్తికల్గి నిజలోకమువకు రమ్మని 
దంలము (పసాడించెను నారదుడు కావము (ప్రకారము భూలోకమున 


సంచారము చేయుము సాయంత్రము సంధ్యావందనము గావించుటకు నీటికొరకు 


వెద దాగా 


ఇట్టి సమయింబున విష్ణమాయచే నొక కొలను సృష్టింపబడెను ఇతడచటి 
కేగెను తశ చేలో మహతి (పీకాను) ని తీరమునవెట్టి సరస్సులో దిగి మునిగెను 


తం 


ఆంత నతడు స్త్రీ రూపంబై సుదతిగా పేరుగాంచెను ఈ రీతిగా నా నారదుడు 
విష్ణుమా=ు 3 లోకయ్యెను 


ట్ల్రయ్యు నతడు అడివిలో ఒంటరిగా తిరుగాడుచుండగ పిరాపుర మహా 
రాజు నికుంక డను వాడు వేటకై వచ్చియుండి, సుదతిని చూచి మోపొాంచెను 
వాదము జరిగను ఈ రాజుకు రిపుంజయు డనువాడు శ (తువు వీరికి ఘోర 
యుద్దము జరిగచు రణములో నికుండుడు (భర్త) కశ[తువుల చేతిలో వాతు 
డయ్యెను సుడతికి జన్మించిన కతప్యుతులు కూడ వాతులైరి సుదతి కెవ్వరు 
లనందున దూఃఖి=ముచుండగ ఆకలి గల్లెను 


న్లో 


£3 


వారి మాయ చూపుట క్రై మహావృక్షమై ఫలములు సృజించెను భలము 
లాసించి సుదతి అఆందుకొనజాంకపోయి విలపించుచుండెను అంత వివ 
రూపమున విష్టువువచ్చి కొలనులో స్నానమాచరించిన ఫలము దక్కునసి 
చెప్పగా, సుదతి నట్టే గావించివది కొలనుమునిగినంత నే తిరిగి నారదుడయ్యెను 
అంచువలన ఈ చెరువునకు “ముక్తి కాసారమ”ని పేరు గిలినది దీనికి నారద 
గుండిమని పేరు కూడి గలడు ఇచటనే శ్రీహరి మం స స్వామిగా 
వెలసెను (ఈ కథకు మూంము (బవ్మ్నాకైవర్త పురాఖమని తెలిపెను ) 


చ్వితీయ [వకరణము 81 


10. శ్రీ శివలీలా వితానము : 

ఇవి కక్కుటేశ్వరస్వామి కంకిత మీయబడింది ఇందలి పద్యముల 
సంఖ్య 862 ఇది శ్రీనాథ హరవిలాసమును పోలి యున్నది ఈ (వబంధ 
మును కవి 81 దినములలో రచించినట్లు చెప్పుకొన్నాడు ఇది శృంగార 

గి ©, 

రస (వధానమై, దశవిధ మన్మాధావస్థలును వర్ణింపబడినవి గ ంగాదేవితో 
సంభోగ యుద్ధమును, మన్మధునికి హరునలు యుద్ధమును కవి సమానముగా 
చిత్రించెను 


కథ ; (బ్రహ్మదేవుడు మొదట నీటిని సృష్టించెను అందులో తన 
వీర్యమును విడువగా నది యండమై జగత్తును సృష్టించెను అట్టి సమయమున 
మూవషికాసురుడను రాక్షసుకు ఆ యండమునకు బిలము కల్లించెను అందుండి 
నీరు (ప్రవహిస్తూ (ప్రపంచమును ముంచివేయుచుండెను అపుడు కల్యాణ్యవదు 
డగు శివుడు గంగను శిరమున బంధించెను, అమునను గంగాదేవి ఆగక 
(వవహించుచుండెను అట్టి యెడ శ్రీవారి తన పాదాంగుష్టమున నొక్కి పెటైను. 
అయినను గంగాదేవి నన్ను ఆపేవారు లేరని గర్వించెను అప్పుడు శివుడు 
కోపించి భూలోకమున మత్స్యకన్యవగుమని శపించెను. ఆమె (ప్రాయశ్చిత్తము 
కోరగా పరమేశ్వరుడు తాను వివాహమాడుదునని చెప్పెను 


తరువాత గంగాదేవి భూలోకమున జాలరియగు శంఖదేవునకు దిడ్డయె 
జన్మించెను జంగమ వేషధారి శివుడు వివాహమాడెను 


ఈ విషయము తెలిసిన నారదుడు పార్వతీదేవికి విషయము విన్నవించగా 
శివుడా విషయము (గ్రహించినవాడై భయపడి గంగను జడలో దాచెను పార్వతి 
పైపిషయమును అడిగినచో పరమేశ్వరుడు తనకేమి తెలియదని సమాధాన 
మిచ్చెను 


కాలవశమున శివ పార్వతులు పొచికలాడుచుండిరి. శివుడు ఓటమి చవి 
చూవెను పార్వతి వకపక నవ్వెను గంగాదేవి తొంగిచూచెను పార్వతి 


రై కూచిమంచి లీమ్మ=వి సింహాచల మాహాత్మ్యము ఒక పరిశీలన 


వలీ 


రని గిఒంచెన గంగ [కింఏకిదూకి సపత్నుల (వసతుల) సంవాద ఘు 

చా వెను శికృడ ర్తరిని ఒడార్చు, గంగకు ఉత్తమాంగమును వెర్య్వతికి 
చి 

అర్థాం:ము ఎ (వసాంంచి స్టాపు ను కల్పించెను 


11 శ్రీ భర్గ కతతము 

ఎవ ఆధిషేసయుగా (ప్రసిద్ది గాంచినది భక్తి 1వధానమైనది ఖగివ 
చ్చారు సంరర్త వరమె వరింల భక్తీ హంస ఆత్మనివేదయి ౨రిగి నీతి 
ఆధిడే వుల ఇది కవట భక్తి నిక్పంభ కి, విగ వోరాధన, తీర్ధ మేత 
నంంర మి ౧ృవాబ్ద ధర్మములు, చూర్ణం (వవృత్తి, దుష్టరాజుం (పవర్శశ, 
లోభీఎ” నిందిలు గలవు పరిధనము పరశ్తీ, పజాపీడనము, కవి పండిత 
బుధజఎ ఆరస్కారము వలదని థగవంతుసి పార్థించినాడు అల్పు7, అవి 
వెమల, దుష్షఎ లూఎచాడెనుు ఈ యగకవుఎ కాయముబే మల్ర్తిల్లిరని ని? 
తమగా విమరింంచెను 


పరా[కమ శీలురకే మహాపబంధాలొప్పును కాని అల్పుఎకు కాదనియు, 
ఖృహత్కాయము కరికే కాని ఊరవందులకు కాదుకదా! యని అక్షేపించెను 
“ఎగల్మెక్కుద మేల'' అని కొంఎరినీ నిందెించెను మహాకవులు దైన్యముచే 
రాజుఎ వా(శ్రయింవరాదని ఉపదే?ంళాను షట్కర్మల శదలి జిష్టెడు పొట్ట కె 
దొ్యాపటుం పౌగడుటయ న్మాగయిందుటయు తుచృమని బోధించెను కవులు 
రాజుల కృఠటొపగరాదని చెప్పెను కలియగమున నానాశాతుల నారు కావ్య 
వున. కుద్భమించెదరినియు, కుకవుం కవితలు కాసుఎకులోనై గంెడయ్యు 
ఏయు నాటి కన్ను దుద్ధకిని తిమ్మన దూషించెను 


లోధిగణన్ను, దుర్దుణముగ ౬ వ్యక్తుం నా(క్రయించుట, రోజులు ధనాధి 
వెలు ఏరి నాదరింవక పోవుటచే వారిని విమర్శించెను గుజహీన.ల గృవాన్థ 


ధర్మములు వెకిలి పరదేశాగమనము చేసిన వారి కొంవలేటివని తిమ్మన 
నిందించెను 


ద్వితీయ (ప్రకరోణము 88 


దుష్టజనుల విషయములో తిమ్మన ఇట్లు ఆంటాడు గాజుంపూ సలు 
రత్నాల గునా? నల్లకాకులు హంసలగునా? జోరిగలు తేనెబీగ౬గునా? ఏను 
సీంపామగు రా? సర్వదిక్కులకు రాజగునా? మవాలోఖి దుర్దనుడు సీతిమంతు 
డగునా? ఇలలో నిట్టివి దుర్లభము అని చెప్పెను (వాహ్మాణు. యెడ రాజుఎను 
(వజలును తూంనాడిన విధమును వో! వో! వాపడ, . .. భర్గ పార్వతీవల్లభా 2 
యజమానికి అపకారము కోరే సేవకుడు, కలవాశీలియగు ఐంధువు, కొమ్ము 
లతో కుమ్మె ఎద్దు, ఎదురాడు సతి, చెడిన సుతుడు మొదలై నవి గృివాస్థుని 
జీవితమునకు దుర్భరమని చెప్పెను 


12 చిరవిభవ శతకము * 


ఈ శతకము నాకు లభించలేదు (క్రీ ఈ !928లో శ్రీ చెలికాని అబ్బొ 
రావుగారి చేత |ప్రకటింవ -డినట్లు తెలియుచున్నది 8 చంపకమాల పద్యములతో 
కూడిన 101 పద్యములు న్నట్లును, చిరవిభవా? భవా విజిత చిత్త భవా! అను 
మకుటము గలదని తెలియుచున్నది 


18. డుక్కుకేశ్వర శతకము. 


ఈ శతక ములో 92 పద్యములు గ ఇవు ఇందల మకుటము ఖూనుత విలాన! 
పీరికాపుర నివాస! కుముదహిత కోటి సంకాళ కుక్కు. టేళ! అని యన్నది 


పైన పేర్కొనిన కృతులన్నియు శ్రీ కుక్కు టేశ్యర స్వామికే అంకిత 
మివ్వబడినవి ఒకి సర్పపుర మాహాత్మ్యము మా(తము భావనారాయణ స్వామికి 
అంకిత మివ్వబడినది రసికజన మనోభిరామము అష్టాదశ వర్ణణలు గల్లి 
(పఐింధ వక్కిన నడిచినది ఇది మిక్కిలి మనోవారమైన శృంగార [వబంధము 
శ్రీ - పురుష సౌష్టవ వర్ణనలు చాల చక్కగా గలవు సింహాచల చేత 
మాహాత్మ్యమయ్యు ఇదియు కొంత ప్రబంధ రీతిగా ,వడిచినది తిమ్మకవి 
వారిహరనాధ త_త్యమును పాటించినాడు శతకములలో లోకము పోకడ, దుష్ట 





1] భభ కఠ 76 

లి భ శ 94 

శి పిళాపుర ణంబ్ధౌనము- కవి వండిం పోషణ కమలా అనార్కలి 
KTS.8 


త్రిక కూచిమంచి తిమ్మకవి సింహాచల మావోత్మ్యము-ఒక పరిశీలన 


రాజుల [పవర్తన, పాలన, పోషణ, (పజల కష్టములు, ఇహపర సుఖధర్మ ములు, 
ఇంతుల బాధఎ వివరములను, వేశ్యల జీవిత విశేషాలు కన్పడును 

ఇతడు పోతనపలెనే కృతులను “నృపుల కొసగినొన పవర్గంవిడగ గలదొ 
అని భావించినాడు కవి సార్వభౌముడు తిమ్మనకు ధనాపేక్షలేదు కావున నర 
స్తుతి చేయక అంకిత మివ్వక కుక్కుటేళ్వరునకే అంకిత మిచ్చుట వలన దైవ 
పరజ్ఞాడుగా భావించవలెను, 

కం॥ నృపులకు కావ్యంబొసగిన 

నపవర్గంబిడగ గలదొ యటుగాకున్నన్‌ 

ద్విపతురగ భూవణంబుల 

తపనీయాదికము(ల) చేత దనువంగలరో 

(సిం మా 1-54) 

ఈ కవి కాలమును శ్నీణయగ మనవచ్చును (వబంధయుగము నశించినది, 
దశ్శీణాం[ధ్ర దేశమున రాజ్యము లంతరించినవి రాజలు గతించిరి చితికిన 
దేళము భిన్నాథిన్న మైన చిల్లర [ప్రభువుల పాలయ్యెను స్వల్పాదాయ జనులు 
మిగిలిరి రాజ్యపాలన సమర్థత లోపించెను, జమీందారి కాలమున కళాసంపద 
జాతికళలు శ్షీణించినవి వరాధీన భావ ప్రజలు దాస్య (ప్రవృత్తికి లోనె రి తేజో 
వంతము, శ్రీయోదాయకమగు కవిత్వము లడుగంటినవి. తు దభావములు రేకెత్తి 
నవి ఆ కవులు స్వతంత్రత కోల్పోయినారు.పూ ర్వకృత కావ్యములు ఆనుకరింవ 
౯డినవి పిల్ల వసుచరిత్రలు బయలుదేరినవి విశ్వ (పబంధములు బయల్పడినను ఇతి 
వృత్త నూతన భావ, సన్ని వేళ కల్పన సౌంద్యములు శూన్య మయ్యెను వచ్చి 
శృంగారము, పూర్వు(గంథ చౌర్యము,భావదార్మిద్యము,దాస్యములుకన బడెను 

ధనికులు వాణిని వాణిజ్యమునకు అమ్ముకొనసాగిరి విలాస కావ్యము 
లకు [పస క్తిలేదు ఈ కాలము ఆంధకారయుగము _ క్షీణయుగము కంటే సంధి 
యుగమనుట బాగుండును Age of Transition అనికూడ అందురు 
విమర్శనా గేసరులకు ఆవకాశము కిల్లినది తిమ్మకవి కవిత్వరచన చిత్రరచన, 
శ్రేషపద్యాలు, ఐబహుగంభశ ర్త ఆయిన తిమ్మన తుచ్చ ఖోగములతై కబ్బము 
లిడక, ఆత్మ గౌరవ భావంబులో కుక్కుటేళ్వరునకే అంకిత మిచ్చెను 


IT న TTT చ ను 
1 ఛథీసింమా-1ఆ-54ఉవ 


తృతీయ (ప్రకరణము 


శ్రీ సింహాచల కేత మహిమ.ఇతివృ తము 


ఈ (ప్రకరణమున సింపోదలక్నే(త మాహాత్మ్యము అనుకొవ్యమునందలి 
ఇతిప శ్రమును సరిశీలించవలసి యున్నది ఈ కావ్యము దాని పేరుకు దగినట్లు 
న్నది కాని సింహాచల క్షేత్రమునకు సంబంధించిన కథలను కలిగియున్న ది. 
ఈ కవి ఒక కథను మాత్రమే మొదటి నుండ చివరివరకు రచింపవలెనని 
ఉద్దేశించిన వాడు కొదు అందుచేత ఈ కథలన్నియు శ్నే(త్రమును కేంద స్థాన 
మును కావించుకొని రచింపబడి వట్టేది 


సింహాచల మావోత్మ్యము శ్నే(త్ర నూహాత్మ్యమే ఎయినప్పటికీ కథా 
సంవిధానము మాత్రము పురాణ కథా పద్ధతిలోనే యున్నది, ఈ పద్ధతీ ఇట్టి 
కావ్యములకు నముచితమైనది కూడ ఎందుచేత ననగా భీము ఖండము, కాశీ 
ఖండము మొదలగు (ప్రాచీన కావ్యములలో ఫౌరాఖిక వద్ధతియే అనునధింవ 
బడినది ఈ కవి కూడ ఇట్టి పద్ధతినే అనుసరించి యున్నాడనుట సమంజనముగా 
నున్నది సింవోచల మాహాత్మ్యములో జైమిని యను మవార్షి తన శిమ్యలైన 
మునులకు ఈ కథలను వర్షించి చెప్పినట్లుగా నున్నది 


మహర్షులు తమ అనుచరులకు కథలను చెప్పుట పౌరాణిక పద్దతియే రదా! 
ఈ కొవ్యము నందలి కథా విశేషణములు ఇట్లు (ప్రారంభమైనవి 


ఈ కావ్యమునకు నృసింహ స్వరూపుడైన విజ్ణమూర్తి అధినాయకుడు 
అందుచేత మొదట నృసింహావతారమే చెప్పబడినది ఇది నిజమునకు శ్నే(తి 
మాహోత్మ్య మనదిగినదే శ్రీ సింహో(ద్రి నారసింహునిగూర్చి, వారి నివాస 
యోగ్యతల వివరములను గూర్చి, ఆ దేవుని సందర్శించినను, కథ వినినను, 


we 


వ్‌ కూచిమంబి తీమ్మకవి సీంహాచల మాహాత్మక్ణిము-ఓక వరిక్లీలన 


చెపి ప్పినను, చదింనను తెలిసికొన్న వారికి మోక్షము లభిందునని చెపే ప్పి ఈ కథ 


నిజముగా మేత మాభోత్మకమనదగికది 


ఇందలి వర్ణనలు 1 పర, శైల; బుతు, వన, యుద్ధ, దొవృాద వర్ణన 
సం డోదడ య, సూర్యో దయ, కన్యాంగ సౌందర్య వర్ణన, ల ఆశ్వ? బేవతా 
కని, స్నా, చంద ౩ పూజా విధానముల వర్ణనలు మిక్కిలి మనోనవార 
గాం కన్నుల ముం వ స. తోచును 


జట్టే కధ స్పా_ంధ పురాణాంతర్గత మైనదని తిమ్మ కవియే బొప్పెను- 
తూరిపె వెలసి నాలుగువందల స్థానములు గలవు అందులో ముఖ్యమైనవి 


శాలుగు అవి 


1. అవోదిలను £ కృతశౌచము 8 వారింపావనము 4. సింవోచలము 
ఆనుశవి ఇవి? కను మరెన్నోగలవని కవి చెప్పెను వెలసినవి, వెలువనున్నవి 
ఎన్నోగలవనివ్‌ బూపెను 


రాషెనుని చంపి (ప్రహ్లాదుని రక్షించుటతై “వైకుంరను నుండి శాంత 
మూ ర్తిగెకొ ఎ సింహ భూధరమునిలె*శినని జైమిని మునీం్యదుడు తన శిష్యులతో 
థ చెప్వనారంభించెను 


త ట్పపేశోవి ౨. కంఐబమున బుట్టి దైత్యుని జంపి, రృత శౌచమున 
వ "లత మీర ర కొందు కిడుగుకొని, హరింపావనమువ ఘోర కల్మషముల 
నా? మొార్చి, శ్రీ సింహాదలమున శ్రీ యక్తుడై నధివసిందె” ను ఇట్టి స్వామి 
కథను విన్నివారును, స్వాషుని పూజించిన వారును పుణ్యలోక [పొప్తిచెంది, 


తృతీయ (పకరణము 7 


విష్ణులోకమును పొందుదురు సింహాచలముక నివసించు జనులు పుణ్యాత్ములు 
వారు ధన్యులు వారిని చూచిన మ్మాతమున ఘోర కల్మషములు నశించును. 
ఇది చిత్రము సుమా! అని చెప్పెను® ఇచట నివసించు జనులతో బంధుత్వము 
కలిగియన్నను “ఈ గిరి దిక్కుజూచి సుస్థిరమతి (మొక్కువాడు పరసీదు 
నుండియు జేరు ము క్రికిన్‌క” ఇక దేవాలయ విశేషములు గాననగును 


కం॥ పళ్చిమ ముఖమగు నగ్గిరి 
ఐశ్చిమ వాపొనిని మునిగి భక్రి దలిర్బన్‌ 
ఐళ్చిమ ముఖు నరహరి గని 
పశ్చిమ జన్మాఘములను బాయుదురు జనుల్‌. (1-100) 


అని చెప్పుటచే విశిష్ట గంగధారలో స్నానం చేసిన “దురిత శయంబు 
పస్మార కుష్ట రాజయశ్మాది రుజ్నివారణము భువిని” అని నీటి మహిమను 
పొగడెను ఇచటి గంగా స్నానము చేసినచో మజ్జిచెట్టు పాదమున విష్ణవదమున్న 
తీరున ధన్యత పొందుదురు సూర్యుడు కన్యాగతుడగుట, మంత పూతమైన 
పష శ్రాద్ధము చేత పితరులు ఏ తీరుగా తృప్తి పొందగలరో ఆపే సింహాదలంబున 
గ్రాద్గమిడిన పితరు నెల్లరు తృ ప్రి పొందుదురని తిమ్మకవి భఘంటాపథముగా 
చెప్పెను, 


(వహ్హాదుని (బ్రోవ నరసింహుడై అవతరించి పరమేసష్టిచేత, ంకరునిచేత, 
ఆమర వరునిచేత పూజింవబడెను కిన్నర కింపురుష సిద్ధ విద్యాధర వానవాదుల 
చేత, నారదునిచేతను, లోకోత్తర, లోకో త్తముల చేతను, సనకాదులచేత, 
చక్రవర్తుల చేతను అర్చనలు గొనుచు సకల కామ్యార్థముల నిచ్చి సాకుచుండెను. 
భక్ష వరదుడు సింవో(ది పాలకుడై సింహాదలమున నివసించెను 


థ్రీసిం మా 1-108 
శ్రీ సిం మా 1.97 
శ్రీ సిం మా 1-95-100 
శ్రీ సిం మా, 1.106. 


జా ౧05 = 


88 కూచిమంచి తిమ్మకవి సింహాచల మావిత్మ్యము-ఒక పరిశిలన 


ఇట్టు కొంత కాలము గడిచిన పిదప పురూరవ చ(కవలర్షిచేత (ప్రతినెల 
ఆరాధింపబడు చుండెను గంధయా [క ఉపచారములబేత కొలువబడుచుండెను 
కలియుగమున భక్తి గల్లని మానవులు ఆవవర్గ మార్గమును పొందుదురు. 
పృధ్వి నెవడు సింవోచలమును దర్శింపడో అట్టివాడు దేవుని చేతను వంచితుడు! 
సింహాచలమును దర్శించినవాడు సంసార బంధములు దాసీ విష్ణు పదము 
ఫౌందును ఆరిషడ్వర్గ ములు విడిచి శమదమ గుణ (వసిద్దుడె యుండును, 


కావున మానవుడు ముక్తి మార్గము కోరినవాడై పావన మతితో2 నుండి 
నిత్యము దర్శింవవలెను ఈ సీంహాగిరికేది సాటి రాదనియు కవి చెప్పెను, 
ఇచటి జనులు విలాసవంతులై నిత్యము |క్రీడలొనర్చుచు నుల్హసిల్రిరి ఏ చింత 
లేకయు జనులు హారి చరితము గానము చేయుచుండిరి (ఐహ్మోాదులు అహార్ని 
శంబులు స్తుతింతురు ఆచ్చరలు నృత్యము చేయుదురు వట్కర్మ రతులైన 
జనులు నిత్యము నృసింహుని పూజింతురు అప్పరసలు నాట్యము చేయగా 
మర్త్యకోటి మచ్చికకై పువ్పబాణుడు ఎదురుచూడసాగెను మునులు కందమూలాది 
ఫలములు తినసాగిరి సిద్ధయోగులై వరంజ్యోతులై నృసింహుని ధ్యానింపసాగిరి 
కాషభములు మాణిక్య దీవముంవలె వెలుగొందుచుండెను, 


ఆ సింహగిరియందు కుకకారీకాకీర కోకిలములు మధుర గేయములు పాడు 
చుండెను. తుమ్మెదలు మకరందమును (గోలి గానములు చేయుచుండెను 
మేఘముల ధ్వని విని నెమష్ళ పురులు విప్పి నాట్యము చేయసాగెను శీతల 
వాయువులచేత పుప్పొద్ళు సొంపారగ మంద మారుతములు మానవ శరీరము 
లకు విలాసముగానుండ ఎండలందును నీటి బిందువు లేర్పడను 





1 అీసిం మా 1.117, 
లొ శ్రీసిం, మా, 1-180 


తృతీయ (పక రణము 


Fy 
శ్రీ సింహాచల న 
ఈసి స్థల విశిష్టత 
జైమిని మునీందుడు తన శిమ్యులతో నిట్లనెను ఇరువ భూ (వడికి 
ణము చేసిన పుణ్యము శ్రీ సింహాచల (పదవిణము చేసిడో *లుప వచి 


మహిమలు తెలువ నెవ్యరిత రముగాదు ఆని చెప్పెను! జ ఈ మేత 
మాహాత్య్యమునుగూర్ని జై మిని తన శిమ్యలతో సింహా[వని మిడి _ఢిగా వొగిడెచి 

మృగ ములలో సింహమును, నరులలో (వావహ్మణుడును, సుకుంలో చతుర్ము _ 
డును, భూసురులలో వ్యాసుడును, ధేనువులలో కామధేనువును, లోపాడఒభో 
నువర్ణమును, వృక్షములలో కల్పవృకశ్షమును, గడ్డిపరకి లలో చర్ఫ్భయు. రి. 

మాలతియు, నదులలో గంగానదియు, సరోవరములలో మానసమును, లోకము 
లలో సత్యలోకమును, (గహములలో సూర్యుడును, తారలలో చద్యమడుకు, 
సొం[(ద్రములలో శీరమును, దిళ్చళులలో ఇం(ద్రుడును, వనువులలో దావ5.డును, 
యాగములలో ఆశ్వమేధమును, ఆశ్రమములలో యతియును, చతుర్విధ పురు 
షార్థములలో మోమును, (వతములలో వీకాదశియును దీక్షల రో వైష్ణవము ముగు, 
క్షేత్రములలో పురుషో త్రమును, విష్ట్వృవతారములలో సృపంహావకారమను 
మిక్కిలి గొవ్పవి. అట్టే సర్వ గిరులలో సింహగిరియు గొప్పడ్‌ నరపారికి 
సమానమగు దైవమును, సింహా(ద్రి సమాన క్నేతమును లోకమున జేపు సింహా 
గిరి ధార గంగాధారవలె నొప్పిన తీర్థము ముల్లోజ ములలో లీవని చాటి చెప్పే 
ఘనత తిమ్మ కవికి దక్కినది 


ఓ 


a 


Lf 


8 


ఈ శ్నేత మావోత్మ్యము వినినను, చదివినను, వినిపించింను జను 
దుఃఖము నాసి స్వర్గవాసము లభించగలదు. వైళాభమాస ముకి పక్షము 
చతుర్దశినాడు ఉపవాసముచేత నృసింహుని పూజించినవారు ముక్తి పొందుదురు 
ఏకాదశి నమావాస్య పౌర్ణిమ సం క్రమాణములలో నీ మాహాత్మ్యామును విను వారు 
"ఘోర షాపములు dass ఈ కధను జైమిని శిష్య-_కు చెప్పగా వినును 


if 


UU 


1 శ్రీ సిం. మా, 1ఎలి/, 


40 కూచిమంచి తిమ్మకవి సింహాచల మావోర్మ్యము- ఒక పరిశీలన 


అవతలి కధ చెప్పుమనగా మునీంద్రుడు మొదట వ్యాసమునీం[దుని చేత విని 
యున్న కథ చెప్పెద వినుడు ఆని చెప్పెను 


జైమిని మహర్షి హిరణ్య కళిపుని చర్మిత చెప్పుట 

కృతయుగమున హిరణ్యకశిపుడు అను రాక్షసుడు ఆతని సోదరుడు 
హిరణ్యాయడు మిక్కిలి పరా(క్రమ వంతులై ర పూర్వము వీరు విష్ణుదేవుని 
-సన్నిధిలోని జయ విజయులను (పతీహారులు అట్టియెడ శ్రీహరిని జూడ సనకాది 
ముసీం [దులు వచ్చిరి వారిని జయ వియయులు ఆపిరి 


అప్పుడా మునీంద్రులు మిక్కిలి కోపించిరి అట్టి సమయముననే విష్ణ 
మూర్తి గరుడ వాహనుడ్లై జనుల జూడ బయలుదేరి మొగసాల ముందర 
నిలిచిన మునీం[దుల జూచెను. వారిని ఆదరించి, మీరాక ఏమిటని అడుగ వారు 
కరయుగ్మములు ముకుళించి _మొక్కిరి 


అప్పుడు మునీశ్వరులు ఇట్లు పలికిరి. 
ఓ పరమేశ్వరా। నీనాభినుండి నలువ జన్మించెను అతని వలన యావ తృ 
పంచము జన్మించెను అందులో సత్యరూపమున లోకముల కాపాడెను నీవు 
అయకారుడన్న నీవె, ఇతరులు కానేరరు సూర్య చం[దాదులు నీ రెండు కళ్ళు 
దిక్కులే చెవులు భూమి స్థలము పాదము వదనవహ్నినులే వదను డీం(దుడు. 
భుజుంబుదది కుక్షి జనన మరణాదులై న జనులు నీదరికి చేరగలగు అని విన్న 
వించిరి 


జయ విజయులు శాపమును పొందుట 


విష్ణుమూర్తి జయ విజయుల నిట్లు కపించెను మీరీ లోకముల నుండ 
దగదు ముల్లోక ములు దాటి ఆసుర యోనిని జన్మించి, మూడు జన్మల పెన 
నాదరి జేరగలరు! అని శపించెను అంతలో వారు మ ర్వ్యలోక మున కశ్యపు 
నదితుంకు నందనులై పారణ్యకశిపు, హిరణ్యాతులై రి * పీరు మిక్కిలి గర్వాంధ 


1 థ్రీసిం మా 1-168-55 2 ్రీసిం. మా, 1-157, 


తృతీయ (ప్రకరణము 41 


కారులై గదబూని నేం పొడి చేసిరి ధీగ్గజముల ఓడించిరి వీరి నెదిరింప దేవ 
దానవులకు కూడ శక్యము గాదు కావున ఇంద్రాది దేవతలుకూడ లోకములు 
విడచిరి దేవతలందరు కలిసి నలువకడ శకేగిరి |బహ్మ వారి మొరవిని ధ్యానము 
చేసీ అంగుళ (ప్రాయమైన పురుషుడుగా ఉద్భవించి, బిలమున వెడలెను, 
ధ్యానించుచున్న యోగి జనులముందు శ్రీహరి సూకర రూపము దాల్చెను వామన 
మూర్తి పాదముల చతుర్వేద ములును, అంగ సంభులందు స్మృతి పురాణము 
లును, ఇట్లు వివిధ భాగములందు వివిధ ళాఖిలు వహించిన శ్రీవారిని గూర్చి 
ఇట్లనిరి 


మునులచేత నుతింపబడువాడవు, వేద కరవు, కల్పుడవు, శిశామయు 
డవు, పంచాంగ క ర్తవు, సప్త దకాక్షరములు నీవె ఫల (వదాతవు సివి పురో 
డాళహవిస్సులును నీవే 


హిరణ్యాక్యునిచే జనులు పీడింపబడుచున్నారు వానిని [దుంచి జనకోటి 
నుద్ధరింపుము మంధరము (కింద కిమరముపై అమృతమును పంచినవాడవు 
ఆని పొగడగా విష్ణుమూర్తి వింధ్యవలే పెరిగిపోయెను మేఘమువలె మరించెను. 
భూమిని నిలద్ధాక్కి. బలిని ద్రొక్కి. రీతిగా నిశాచరుని దుంచుము అనగా శ్రీవరి 
యే గావించి, గత భయుండై శ హిరణ్యాకుడు మంధరగిరివలె కదలెను 


రాక్షసుడు గదయెర్తి రాగ హారి వాని జొమ్మువీల్చి కొండవలె పడవేసెను 
వాడు చనిపోయెను హారి పుడమిని వ[జము కొమ్ముతో కాచెను సురలు 
సుధలు కురిపించిరి 


వై మిని శిష్యులతో తరువాతి కథ చెప్పుట 

హిరణ్యాతుడు మరణించిన పిమ్మట, హిరణ్యకశిపుడును పు[త్రకోక ముతో 
దితి కోడలును దుఃఖములో మునిగియుండిరి దైత్యులు భిన్నవహృదయులె 
యుండిరి హిరణ్యకశిపుడు మోర తవమొనరించెను తపోగ్నిజ్వాలలు నలు 
మూలల వ్యాపించెను అడవిలో మల్లెలు మహావృక్షములు చిగుళ్ళు దొగిగెను, 
వసంత బుతు వేకెంచెను, 


42 కూచిమంచి తిమ్మ కవి సింహాచల మావాత్మ్యము_ఒక పరికీలన 


మకరాంకుని మూకలు పూదోటలలో దిగాను రాక్షసులు సంచరించిరి 
శుకసీకాదులు తేనెటీగలు వనమున నిండియండెను వాటి నాదములు వేదమం[త 
ములవలె తోచెను మంచి మల్లెలు అక్షంతలువలె నుండెను తేటిపాటలు కిన్నెర 
గానములుగా నుండెను పుప్పొడులు గంధముల రాల్చెను మల్లె మొగ్గలు తలం 
(వాలుగా మారెను లేగొమ్మలు తోరణముగను పండుటాకులు వేదికలుగను, 
గురివింద పొదలు పందిరిలుగను తోచెను పుష్చతరువుల ఆకులు పశ్చిములుగను, 
గాలిచే కదలిన వృక్షముల ధ్వని వాద్యములుగను, మధుపానముల కాంక్ష 
చండాలురకు వచ్చెను వల్లవాళికి రాగంబుగను, భూజనులకెల్ల సుమనః [పవృత్తి 
గిను, వసంతునికి మన్మధుడు తోడురాగ వనములో హిరణ్యకశిపుడు ఘోర 
తపవమాచరింప సాగెను ఇట్టి వర్ణగ సింహాో(దిని ఫోలియున్నది 


ఇం(దుడు అప్పరసలతో నిట్టనెను ఓ కన్యకలారా! మీరు తక్షణమే చేరి 
మచ్చికతో కోరికలు దీర్చి తపోభంగము గావించుడని ఆదేశించెను 


హిరణ్యకశిపుని తపోభంగముగావించుట కై 
ఇం|దుడు అప్పరసలను పంపుట 

హిరణ్య కశిపుడు పది వేల సంవత్సరములు ఘోర తపమొనర్చెను 
'స్నేహమ తో తిలోత్తమయ, కళలతో చం|ద రేఖయు,లీలతో రంథభయు, ఎరుపు 
రంగుతో హేవయొ, అసమాస్త్ర విద్యల వరూధినియు, చూపుల్లో హరిజియు, 
కొత్త కాంతుంతో రత్నమంజరియు, చెదరక నిల్చుఓలో చిత రేఖయు కక 
రేమిటి? పేరెన్నికగన్న వారందరును హిరణ్యం శిపుని ఎదుట పెక్కు. గతుల 
నటింప సాగిరి ఇం[దుడు పంపిన వారందరు మరియు వసంత మక్మథులను 
కూడ వెళ్ళిరమ్మని చెప్పిరి 


ఏక పదాంగుష్టమాన నిల్చి తవము చేయచున్న హిరణ్య $శిపుని గూర్చి 
దేవతలు (బహ్మకు విన్నవించిరి దుష్ట రాశ్షసునికి వర లివ్వరాదని చెప్పిరి 
అప్పుడు ([బహ్మ దైత్యుని వద్దకేగి ఇంత ఘోర తపమొనరించిన వారెవ్యరు 


తృతీయ [ప్రకరణము శతి 


లేరు, ఒక శివుడు తప్ప అని చెప్పి తన కమండలోదకము చలి వ[జ కశేబర 
భ్సా 
మును తాకగా హిరణ్య కశిపుడు నిండు జవ్వనుడై నిల్చి నమస్కరించెను 


హిరణ్యకశిపుని తవమువకు (ఇహ్మ మెచ్చి వరము కోరుకొమ్మని 
దిక్పాలకులు వినునట్టుగా ఐల్కెను 


హిరణ్య కశిపుడు (బ్రహ్మను వరములడుగుట 

ఓ దేవా! తిరముగ నాకు వరమిచ్చెదవేని నీ నృష్టిలోన భూతతతుల 
చేత దొరకనట్లు చూడుము దేవతల శస్త్ర - అస్ర్రములకు, తరు ౩ లాదులకు, 
ధరణియందు అంబరమునందు పాతాళమునందును మరణము లేకుండునటు 
వరమిమ్ము పుడమిలో నెవ్వరు నాతోడ పోరతరము గాకుండను, బుషీ శ్యరుల 
శాపము తగులకుండను వరమిమ్ము అని కోరుకొనెను అట్టి విధంగా వర 
మివ్వనిచో నేను తిరిగి తపమాచధించెదనని పలికెను 


అవుడు (బవ్మా హిరణ్యకశిపునితో ఇట్లనెను వినుము హిరణ్యక శిపా! 
అమరులకు (దోహము చేయరాదు సురభూమి కై వసము దగదు సురవిరోధంబు 
వలన సతుాగలచుట వలదు ఇట్లు గర్వించిన పురుషుడు ఎన్ని వరములున్నను 
సుఖింపలేడు నుమా! ఆని వరము లిచ్చి వెడలిపోయెను నాటినుండి దేవతలు 
పిరణ్యకశిపు డెప్పుడు తమపై దాడికి రాగలడోయని భయపడుచుండిరి! 
బలవంతుడై న ఆసుర రాజు హేమవతి నగరమును అవలీలగా పాలించుచుండెను, 
హిరణ్యకశిపుకు కొన్నేళ్ళకు నిజముగనే ఆమరపురిపె దండె త్రెకు 


ఇం[(దుడు శత సంఖ్యల దానవేశ్వురుల (ద్రుంచి శ మనుడు కాలదండము 
చేతబూని మితిలేని భయంకరాకారులను (దుంచెను కుభేరుడు గదచేత ఘన 
బలాన్వితులైన దైత్యనాయకులను చంపెను నము[దుడు పాళశమున దై త్యేయల 
నొక్క_టిగా తేల్చెను కిన్నర, కింపురుష, గంధర్వాదులు సమరములో రాక్షసుల 
చీల్చి చెండాడిరి ఈ విధంగా దేవతల ముందు రాషసులు నిలువలేకపోయిరి 
ఇం(దుడు హిరణ్యకశిపుని రథ చక్రములను ముక్కలు గావించెను. కోవముచే 


44 కూచిమంచి తిమ్మకవి సింహాచల మాహాత్మ్యము-ఒక పరిశీలన 


నా రాక్షసుడు దేవతల నందర చిందరవందర గావించి ముల్లోకములనేలేను 
యాగ భాగములను అపవారించెను దేవతలు (బహ్మకు నివేదించగా నతడు 
తానిచ్చిన వరములు తాను తెగ టార్చుఏ న్యాయము గాదని వారిలో విష్ణువు 
కడ కేగి నివేదిందెను 


నవరత్న కాంతిమయుడు వారియుండు చోటునకు విముక్త జన సంఘ 
ములు కోకముతో హరిమందిరము చేరబోయిరి ఈ దేవతల చూచిన పారి 
ద్వారపాలకుడు సముఖుడు వీరిని (దేవతలను) చూచి ఆపెను! యోగ ని[దలో 
గల శ్రీవారిని లేపరాదని నివారించెను 


(బ్రహ్మాది దేవతలు తమ దర్శనార్ధమై వచ్చిరని (శ్రీహరికి 
నుముఖుడు ((పతీహారుడు చెప్పుట : 

ఢ్రీహరి దర్శనార్థులగు [బహ్మోది దేవత ౨ను ఆపీశ (పతీవోరుడు అంతః 
పురమ.నదుపోయి వార్త నివేదించెను® దేవతలు వచ్చిన వార్త విన్న విమ్ణమూర్తి 
దిగ్గునలేచి పాదుకలు దొడిగి దేవతల కలువ వచ్చెను వ్చన విషయుము 
ఆడుగ వారు రక్కసుని సంగతి చెప్పిరి చివరికి నీవద్ద (వతీపారుని చేతగూడ 
నివారింవబడితిమి ఇక మీరే (టోచేవారు అనగా మీరిక భీతివదలి వెళ్ళుడు 
మిమ్ముల నెవ్వడు ఆపెనో వాడు ఆరాషసుని వధకు కారణభూతుడగును 


అని చెప్పి పంపెను 


నుముఖుడు విష్ణు శాపము పొందుట 


ఓ మూర్భుడా ! దేవతల నాపినట్టి నీవు వారణ్య కశిపుని తనయుడై. 
జన్మించుముకి అని శపించెను ఇట్లు శపించగా సముఖుడు కరయుగ్మము 


1 శ్రీసిం మా 2.148 
కి శ్రీసిం మా £-155 
లీ. శ్రీసిం మా £175, 


తృతీయ |(భ్రేక రణము 46 


మొగించి ఇట్టు వేడుకొనెను ఓ పరమేశ్వరా! నీ చాసుడినైన నన్ను నింతగా 
దండింపదిగునా? అని విన్నవించెను మరియు వారందరు తమ తమ అధికారము 
లను వదలి ఒకేసారి వచ్చుట వలన ద్వార సీమన నిల్పితిని కాని దోవమున 
కాదు అని (పతీవోరుడు (సుముఖుడు) విన్నవించెను అంత విష్ణుమూర్తి కరు 
ణించినవాడై ఓ సుముఖా! నీవు అసుర యోనిన జన్మించినను సజ్జనుడవె నాకు 
(పియభక్తుడ వైయుండుము నిన్ను కాపాడెదను 'శిష్టరక్షణము దుష్టజన 
శిక్ష ణము” ధర్మ స్థావనము చేయుటకే జగ యిన విచిత్ర లీలలు క ర్పించితిని 
కొవున నెవడు ఛలో నైక్యిము కోరునో వాడే జ్ఞాని భూత కోటి భేదముల నెవరు 
చూచునో వాడు పియుడు కాడు వినుము నాయెడ నేరము చేసిన సహించెదను 
కొని నా భక్షులయెడ [(దోహము చేసినచో సపాంచువాడను కాను 1 కావున 
సుముఖా తక్షణమే వెళ్ళమని _ చెప్పిన వారి కథను జైమిని తన శిష్యులతో 
చెప్పెను 


థ్రీ కైలాసవాస! సురధామా! రవి పిలామవో! గౌరీనాధా! యిని కీర్తిస్తూ 
జైమిని మునీంద్రుడు నుముఖుని (సురవిరోధి) కథ చెప్పనా రంభించెను 


హిరణ్య కళివుని భార్య గర్భము దాల్చెను అసురుని అపకీర్తి పెరిగి 
నట్టుగానే భార్య గెర్భమాసములు పెరుగుచుండెను నవ మాసంబులు నిండిన 
పిదప కొడుకును గనెను,& పురోహితులు (పహ్హాదుడని నామకరణము చేసిరి శి 
బాలుడు వారిని కీర్తింప సాగను జగమున జనార్దనుడే తప్ప వేరు లేడని 
చెప్పెను “భూతములయందు దన్నును పొసగ నభిల భూతములు దనయందు 
నెప్పుడును గనుచు” అని కొలువ సాగెను తర్వాత గురువులవద్ద ప్రహ్లాదుడు 
"ఓం నమశ్శివాయః” అనుమశగా “నమో నారాయణాయ” అని చదువసాగెను 
మరియు వారితో _పన్హోదుడాడిన మాటలు 





1 అీసిం మా 2.195 
2 శ్రీసిం మా 8-7 
8 అసి 


సిం మా తిం18ి 


తృతీయ |(భ్రేక రణము 46 


మొగించి ఇట్టు వేడుకొనెను ఓ పరమేశ్వరా! నీ చాసుడినైన నన్ను నింతగా 
దండింపదిగునా? అని విన్నవించెను మరియు వారందరు తమ తమ అధికారము 
లను వదలి ఒకేసారి వచ్చుట వలన ద్వార సీమన నిల్పితిని కాని దోవమున 
కాదు అని (పతీవోరుడు (సుముఖుడు) విన్నవించెను అంత విష్ణుమూర్తి కరు 
ణించినవాడై ఓ సుముఖా! నీవు అసుర యోనిన జన్మించినను సజ్జనుడవె నాకు 
(పియభక్తుడ వైయుండుము నిన్ను కాపాడెదను 'శిష్టరక్షణము దుష్టజన 
శిక్ష ణము” ధర్మ స్థావనము చేయుటకే జగ యిన విచిత్ర లీలలు క ర్పించితిని 
కొవున నెవడు ఛలో నైక్యిము కోరునో వాడే జ్ఞాని భూత కోటి భేదముల నెవరు 
చూచునో వాడు పియుడు కాడు వినుము నాయెడ నేరము చేసిన సహించెదను 
కొని నా భక్షులయెడ [(దోహము చేసినచో సపాంచువాడను కాను 1 కావున 
సుముఖా తక్షణమే వెళ్ళమని _ చెప్పిన వారి కథను జైమిని తన శిష్యులతో 
చెప్పెను 


థ్రీ కైలాసవాస! సురధామా! రవి పిలామవో! గౌరీనాధా! యిని కీర్తిస్తూ 
జైమిని మునీంద్రుడు నుముఖుని (సురవిరోధి) కథ చెప్పనా రంభించెను 


హిరణ్య కళివుని భార్య గర్భము దాల్చెను అసురుని అపకీర్తి పెరిగి 
నట్టుగానే భార్య గెర్భమాసములు పెరుగుచుండెను నవ మాసంబులు నిండిన 
పిదప కొడుకును గనెను,& పురోహితులు (పహ్హాదుడని నామకరణము చేసిరి శి 
బాలుడు వారిని కీర్తింప సాగను జగమున జనార్దనుడే తప్ప వేరు లేడని 
చెప్పెను “భూతములయందు దన్నును పొసగ నభిల భూతములు దనయందు 
నెప్పుడును గనుచు” అని కొలువ సాగెను తర్వాత గురువులవద్ద ప్రహ్లాదుడు 
"ఓం నమశ్శివాయః” అనుమశగా “నమో నారాయణాయ” అని చదువసాగెను 
మరియు వారితో _పన్హోదుడాడిన మాటలు 





1 అీసిం మా 2.195 
2 శ్రీసిం మా 8-7 
8 అసి 


సిం మా తిం18ి 


తృతీయ (వకరణము 47 


రాజమార్గమున పోవుమున్న దైత్యులు (వహ్హామనిజూచి సీ తినయుడున్నా 
డని పిరణ్యకశిపునితో వి.్నవించిరి వారిని తోడ్కాని రమ్యుని చెప్పగవారు 
(పహ్ల్హాదుని తెచ్చిరి కొడుకుని తంథడి కౌగిలించుకొని, పుత్రా! నేను ఏ కీడు 
చేసినను నీవే గెలిఓితివి కారణము నీశిందు హరి నుండనోపు కాని నాకు 
శోభ కలుగజేయకుమని కోరెను కవి తండి యెడలగల గౌరవ భావమును, 
తనయుని యెడల (ప్రేమయును కిల్లింపజే సెను దీనివలన హరియిందు పూర్వపు 
స్మృతి గల్లినట్లు కవి నిర్మించెను తండి నీకు కొరగాని పని ఏమి చేసితివి 
థల గణ 
చెప్పుము అని పలు3 విడ్డా'! నిజముగా నీయందు హరియుండెనేని నేను కోరిన 
తీరున చూపింపుము ఆని కోవముతో పల్కెను! నాయనా! హరి సర్వాంతర్యామి 
ఎచట జూచిన ఆచట గలడు అని పల్కెను 


అంతిలో కోపో (దిక్తుడ్డై న హిరణ్యకశిపుడు రోషముతో (ప్రహ్లాదుని శకేళ 
ములుబట్టి ఈ స్తంభమున గలడా! చూపుమని గద్దించెను * స్తంభమును గదచే 
కొట్టినంతనే వీరన్నసింహు డుగ రూవముదాల్చి మెరుపువలె పెరిగి హిరణ్య 
కశిపుని చంపెను దేవతలు పుష్పవర్షము కురిపించిరి, ముప్పదిరెండు రూపములు 
ధరించినవాడై దైత్యుని జంపెను పిదప శాంతమూ ర్లియె “కృతశౌచమున 
వారింపావమునను సిద్ధ సేవిత మైనట్టి సింహాశైలమున నహోవిలమున (పియమున 
నివసించె 8 దేవతలు కోత్పోయిన వస్తు వాహనాదుల వారికిచ్చి |ప్రహ్లాదునకు 
పట్టము పఖైను పరిణయము చేయగా ఇతనికీ విరోచనుడను సుతుడుదయించెను. 


మునీశ్వరాదులు |ప్రహ్లోదుని శాసనము దాటరై రి ఇతడు అనేక కతువులు 
చేసెను అనేక వయినములు (సంవత్సరములు) రాజ్యము చేసెను అని జెమిని 
తన శిష్యులతో ఈ కథ విన్నవించెను " 





ఓ ్రీసిం మా క-9ల 
౨ అ్రీసిం మా 4.100 
కి శ్రీసిం మా, 4-160. 


48 కూచిమంచి తీమ్మకవీ సీంహాఎల మాహాల్మ్యము_ఒక పరశీలవ 


(పహాదుడు ధర్మమార్ల[పచారుడె రాజ్య మేలుచుండెను ఇట్టుండగా తన 
౧ గి మొల య 
తసయుడుగా విరోచనునకు రాజ్యాఖిషిక్తు గావించి, బంధు పురోహితాదులతో 
బహుదూర మేగి సింహాచలమును గాంచెను. ఆచట (పాకారాది గోపురములు 
జూపి, గుడిని దర్శించి, వారకి స్నానంబులు గావించి అష్టోత్త రనామావళి 
స్తోోతముచేసి, పీకాంబరయులు (ట్టి, చందనము పూసి, కర్ఫూర దీపధూప 
నై వేద్యాదులు సమర్ప్చించెను స్వామి శిరమున చూడారత్పమునిడెను 1 


ఇట్లు నానాభూషణాదులు ధరెంపజేసి బహు పకారంబుల (పార్థించి, 
స్తుతించి నిజగృహమున కేగెను అవనియుందు వెలసిన కల్పాంతాగ్ని పిభుడపు 
నరసింవారూపముంందు సౌమ్యమూర్తి యెద్ధియొ నొకటి ఎజిగింపుము అని 
(బ్రహ్మ వాఠిని గోరెను అపుడు హరి (బవ్మాతో “ఆ హిరణ్యక శిపుడి నణచి 
[పప్టోదునిచేత పూజ గొనుచు సింవాచలముకందు శాంతమూర్తి నగుచు” లత్ష్మీ 
దేవి సహితుడనై వెలసితిననెకు చై|త శుద్ధ ఏకాదశినాడు పన్లోదుడుచే మహో 
త్సవము జరుపఒడును మీరు (దేవతలు) బుషీశ్వరులు జాగుచేయక విధిగ 
పూజింపుడు (శ్రద్ధతో దర్శెంచువారు నా పదమునకు చేరుదురు ఏ 


నీవు సింవా(ది శకేతెంచి ఆద్భుత మూ ర్తి నైన నన్ను దర్శింపుము అనగా 
(బహ్మాడి దేవతలు భూలోక మందలి సింవాదిని (వప్లోదుని జూడ వచ్చిరి 
పక్స్చిమాది ద్వార ీముఖామలు గల దేవుని జాడ దివ విమానముం దిగి జూడ 
వచ్చిరి వీరిని జూచిన (ప్రహ్లాదుడు మూలదాగి యుండెను అపుడు (బహ్మ, వత్సా! 
నీవు పరమాత్మునకు సంపీతుడవు సీకిక భ(ద్రము గాక నీ మూలముననే 
విష్ణు విచట నిలచెను కృకార్థడవు నీ తల్దీ డం(డ్రులు ధన్యులు నీ పరిచారికలు 
ధన్యులు అని పలికి పూజకై పూలు దెమ్మని (ప్రహ్లాదుని (బవ్మకోరెను ఆతడట్లే 
గావించి పూజ చేసెను 





l శ్రీసిం మా 5-56 
2. శ్రీ సిం, మా 5-57 శ 


తృతీయ (ప్రకరణము 43 


ఇతర దేవతలు నై వేద్యమిడిరి భుజించిరి 1 “| పహ్టాదుడు దేవలోక మునకు 
హరి పారచరుడై భక్తి పరుడై విరాజిల్లు చుండెను ఇట్లుండగా కలియుగ 
మరుదెంచెను జనులు హరిని ఆరాధింపక దుర్భిక్షముల చేతను క్షయ మొందిరి 
అన్యులు సింహనగిరమున కేగిరి కొంతకాలం పిమ్మట చం[ద్రవంళ చక్రవర్తి 
పురూరవుడు రాజ్య మేలుచుండెను వారి వల్మీకాచ్చాదితుడై యుండెను (శ్రావణ 
ద్వాదశి కలిసిన శుభదినమున బుధునకు పుతుడై జన్మించెను ఇట్లుండగా నొక 
నాడు పురూరవ చ్మకవర్తి దివ్యవిమాన మెక్కి ఊర్వశిని గాంచి మోహించెను, 
ఆమె వల్మీక మందలి నృసింహుని క్షీరోదకముచే అభిషేకము చేసి పూజింపు 
మని వేడుకొనగ చృకవర్హి ఆట్రే గావించెను. పురూరవ చక్రవర్తి ఊర్వ? 
నహితుడై దేవుని వెదక సాగిరి, ఇట్లు సంచరించు చుండగా నానావిభ పుష్ప, 
ఫల; వృక్ష, లతావితానములు చూచిరి అచటి నుండి దేవుని గానక గంగాధార 
గాంచి స్నానమాచరించిరి ఖ్లైరవ, గోదావరి, చ్యకధార, మాధవ ధారాదులు 
మునిగిరి, నోరసింహుని పూజించి దిన తయంబుగడిపి తృతీయ దినము నందు 
రేయి యులసి కన్మూ యునంతలో వారిని స్వప్నమున గాంచిరి. మేల్కొని చూడ 
(వవోదు డిట్లనెను. 


వల్మీకమందలి దేవుని పంచామృతముచే కడిగి వస్త్ర మాల్యాదులు గట్టి 
లేపనము పూసి, ధూవదీపాది నై వేద్యాదులు పెట్టి వందనము చేసి నిర్మల చిత్త 
వృత్తిలో పూజింపుము అని (ప్రహ్లాదుడు చకవ ర్తికి చెప్పెను. అక్షయ తృతీయకు 
ఏట చందనుని దర్శించురనియు; అకాల చందన మొలుచువాని వంశము నిర్వంళ 
మగునని చెప్పెను నన్ను జూడ చందన మొలిచిన తిరిగి స్నాన పూర్వకముగా 
నందవలెను అని చెప్పి దేవుడు అంతర్జాన మొందెనని వురూరవుడు (పహ్హాదునితో 
చెప్పెను 


1 అథీసిం. మా 65-125. 
వ 


60 కూచిమంచి తీమ్మకవీ సింహాచల మాహాత్మ్యము-ఒక పరిశీలన 


ని(ద్రలేచి లోకేక్యరుని చూడ ఊర్వశి పురూరవులు వల్మీకము దాటి 
వెళ్ళుగ దివ్య విమానము కదలలేదు అపుడు స్వప గోచరము మదిని దలచి, 
నానా దేశముల నుండి “క్షీర భార సహ్మసముల్‌ చిత్రముగను సరగ దెప్పించి” 
మరురాటి సూర్యోదయమున క్షీరధారలచే వల్మీకము కడిగి చూడ స్వామి 
చరణములు కస్పిడెను ఇంతలో ఆకొళవాణిట్లు వలికెను 


చింత నొందకుము సాొర్యభౌమ! స్వామి చరణములివిగొ శ్నితిలో గాన 
నయ్యెను అని పురూరపుకకు చెప్పగా నతడు సుగంధాధి లేపనములు చేసి 
నృసింహు౨ దర్శించెను ఇట్టు (పతి ఏడు వైళాఖ వద్ధ తృతీయ నాడు దేవుని 
గాంచిన వారు పుణ్యులగుదురు ఆని చెప్పెను. కామధేనువును దలిది గంధర్వులు 
పొగడిరి (ప్రహ్లాదాదులు స్తుతించిరి ఘృతాచియు మేనకయు అచ్చరలు నాట్య 
మాడిరి. 


శిల్వుకారులచేత నా రాజు గుడీ కట్టించెను కామితార్జులకు స్వామి వరము 
లిచ్చెను ఇట్లు నిర్వహించిన పురూరవుడు వారి దరికి చేరెను ఉత్సవములను 
చూచిన వారు ఇహపర మోశములు గల్లి ధన్యులగుదురు విష్ణు పదమును 
పొందుదురు నిక్క-మిది 1 అని ఫల(వతి చెప్పబడినది ఈ విధముగా నున్నందున 
నిది పురాణ (పళ స్తీ కూడ నొందినది 


థ్రీ సీంహాచల కే(త్రనూహాత్మ్యము నందలి కథ ధారావాహికముగా 
సాగదు స్వామి మహిమల దెల్పు కథ లవాంతరముగ నుండును ఇట్టి కథను 
ఇ మిని మవాముని తన శిష్యులకు ఈ కథను చెవ్ప నారంభించెను. ఇందులో 
మొదట నృసింహావవతార మహిమను, తిదువరి నృసింవాని స్థానములను 
చెప్పబడి“వి పృథ్విపె వెలసిన నాల్లు వందల స్థానములు గలవు అందులో 
(సిద్ధ శ్నేత్రములు నాలుగ ఆవి 1 ఆహోవిలము, ౨ కృతశౌచము, 
8 వారింపావము, 4 సింవిచలము అను;వి 


1 శ్రీ సీం మా 5.168 


తృతీయి (ప్రకరణము uf 


al 


వినుడు గనరాక గిరులఎదు-పఎమిు "ందు 
భక్తి ముక్తి (సదమురై పుడమి మీది 
గలిగినవి గలుగుచున్నవి గలుగ ౧ అవి 
తరచుగల వెన్న నరహారి స్టానళములు 1 


ఆని పరమాత్ముని సానములిన్ని అన్ని గావణ చెప్పనెలబగాన స్టా ఎము 


అనే. ముంని చెప్పెను దానవుని చంపి (ప్రహ్లాదుని రశ్నించుటక్ర వైకుంరము 
నుండి శాంలమ్లూర్తి గైకొని సింవా భూధిరము నిల్చి అని మునులతో 
జెమిని మునీర్మదుడు చెప్పసాగెను 


స్వామిని పూజించినవారికి పుణ్యములు ఎలీగి " పులకయు వోందుదురన తలియు 
జేయు పద్యములు 


చం॥ పొలుబుగ సింహా త్రై లమున పుట్టిన బసవ కోటి కెప్పుడున్‌ 


గలంగదు తల్లి గర్భమున (గమ్మర బుట్టుటయే స్ట్రంం ఎగ్‌ 
బొలసిక వుణ్యమానను భూరివినిక్సిం భోగ లీఎలన్‌ 
వెలయుచు విష్ణులోక ము" వేడుక ముందిధనేక కాంయిల్‌శే 





గీ॥ _ఆనుదినంబుము సింహా దియందు నుండు 
ఇనులు జగ మున ధన్యులు వినుడు వారి 
గినుగొనిన మా(తమున ఘోర కలుష సయిది 
యంజు నాకంబు నొందు జి(త్రంబుగానుకే 

1 త్రీసిం మా 171 

జి ర్రీసిం వా! ౧9 

కి శ్రీల: జు పీ లీక్‌ 

శ థ్రసిలమా 1297 


ర్‌జీ కూచిమంచి తిమ్మకవి సింహాచల మావోత్మ్య్మము-ఒక పరిశీఎన 


ఈ గుడి ద్వారము పడమటి దిక్కు, దేవుని ముఖము పడమటి దిక్కు, 
గంగా (పవావాము పడమటి దిక్కా (పవహించును ఇట్టి స్వామ్‌ని దర్శించిన 
పాపములు నశించుననియు, ఇట్టి గంగా ధారలో స్నానము చేసిన “దురిత 
చయంబపస్మ్కార కుష్టరాజ యజ్మూడి రుజ్నివారము భువిని"! అని స్నానము 
చేసిన కల్లే ముక్తి సూచింపబడెను 


కం॥ వట విటపీ [కింద గయలో 
ఐఎిమతి విండంబు విష్ణపదమున నిడుమేల్‌ 
ఘటియించు గంగ ధారా 
తటమున దిండంబొసంగు ధన్యాత్ములలున్‌? 


సూర్యుడు కన్యాగతుడగుట, మం|త పూతంబైన వక్ష కాగిద్దంబు చేత, 
సితరు లేరీకిగా తృప్తి బొందిరో, ఆ తీరున సింహాచలంబున (కొద్ధమిడిన పితరు 
లెల్లరు తృప్తి బొందుదురనికి కవి ఘంటాపథముగా చెప్పెను 


(పహ్హోదుని (టోవ నరసింహుడై ఆవతరించి వరమేష్టి వేత, శంకరుని 
చేత, అమరవరునిచేత పూజితుండయ్యెను కిన్నరాదులచే, అనిత్య సిద్ద విద్యాధర 
వసువాదులచే, నారదునిచే, లోకోత్తర, లోకో త్తముల చేత, సనకాది స్త్త్తముల 
చేత, నృవతి పుంగవుల చేత, అర్చనలు గొనుచు సకల కామ్యార్థముల నిచ్చి 
సాకుచుండెను భక్త వరదుడు, సింహాద్రి పాలకుండుక నై సింవోచలంబున 
నివసించెను 


ఇట్లు కొన్నాళ్ళి తరువాక పురూరవ చకవనర్తి చేత నెం నెం ఆరాధింవ 
ఐడంుచుండెను. గంధయా(త, ఉవచారములచేత కొలువబడెసు కలియుగమున 
భక్తి గల్లిశ మానవులు అపవర్గమార్గమును పొందుదురు గదా! 
1. శ్రీసింమా 1.105 
2. అీసీం, మా. 1-108 
8. అీసిం మా-1. 109 
4 అీసిం మా. 1.11౪ 


తృతీయ (ప్రకరణము 


An 


ర్‌ి 


అవని నెవ్వడు మనుజ దేహంబు నొంది 
దుర్గభంబును ముక్తి హేతుకమునగుచు 
నలర సింహాచలంబున కరుగడేని 

వాడు దేవుని చేతను వంచితుండు! 


ఈ సింహాచలమునకు పోయినవాడు సంసార బంధము ల్విడిచి విష్ణు 


పదమును పొందును అరిషడ్వర్గముల్విడిచి శమదమగుణ (పసిర్హుడె యుండునని 
చెప్పెను, 


An 


కావున నెల విధంబుల 

గై వల్య పదంబు గోరు ఘనుడెక్కడికిన్‌ 
బోవక సింహాచలమున 

పొవనమకి నుండవలయు (పతి వాసరమున్‌£ 


సింహా దిని దర్శించినవారు ఇవాపర ము క్తి గల్లి, ధర్మవర్తనులై దిన 


దినము (పవర్షిల్లు చుండుదురు సింహగిరికి సరిరావు విలాసముల పట్ల కపి, 


4 


అన్నగ రాణ్గుహాంతర ములందు నితాంత రతి _పకాములై 
పన్నగ కిన్నరామరులు భాసురబంధ విశేషవై ఖరిన్‌ 

ఖీిన్నత జెందకెప్పుడును (గీడ యొనర్చుచు నుందురాత్మయో 
షిన్ని వహంబులంగలిసి చిత విలాసములుల్లసిల్లగన్‌ 9 


గంధర్యవతులు (ప్రజలు నిరంతరము సానువులనుండి వారిచరి(త్రను 


గానము చేయుచుండిరి (బవ్మోది దేవతలు శ్రీహరిని అవార్నిశంబులు (పస్తు 
తించిరి అచ్చరలు నృత్యము చేయుచుండిరి షట్కర్మ రతులై న వినయవంతులు 


శీ 
లి 
తి 


శ్రీ సిం మా - 1 - 117 
ధ్రీ సిం మా _ 1.20 
ధ్రీసిం మా = 1,128 


ర్‌4 కూదిమంచి తిమ్మకవి సింహాచల మాహాత్మ్యము_ఒక పరిశీలన 


(వతి దినము నృసింహుని పూజింతురు మదర్శ్యకోటి మచ్చికకై సువ్పబాణుడు 
చూచుచుండెను ముని శ్రమలు కందమూలాది ఫలములు తినుచు, నిత్యము 
తపంవాచరించుచు సిద్ద యోగ వరంజ్యోతులై నృసింహుని ధ్యానించుచుండిరి 
ఓషదులు మాణిక్య దీపాల వలె వెలుగొందుచుండెను చం(దకాంతులు వెదజల్లు 
చుండెను 


చం॥ నరునకు భూ (ప్రదక్షిణ మొనర్చిన మేలొనగూడు సింహభూ 
ధరమునకున్‌ (బదక్షిణము తద్దయు భక్తీ నొనర్చెనేని ఖా 
స్వ రమతితోడ దన్మహిమ వర్ణన సేయగ థా|త్రి లోననె 
వ్యరికి దరంబుగాదు మునివల్లభులార నిజంబు దెల్చితిన్‌ 1 


మరియు ఈ కే(త మాహాత్మ్యమును మిక్కిలిగా ఈ వచనమునందు జైమిని 
తన శిమ్యులతో ననుట 


ఏకాదశి నమావాస్య పౌర్ణిమములను సం|క్రమాణంబులను ఈ మాహా 
త్మకంబును వినువారును ఘోర పాపములు బాయుదురు అని జైమిని మునీం 
[దుడు చెప్పగా వినిన శిన్యరత్నంబులు తెలువ (పార్థించిరి ఇతిహాస పురాణము 
లను, ఇట్లు తాను వివిధ భాగంబులందు వివిధ కాఖలు వహించుచున్న శ్రీవారిని 
గూర్చి ఇట్లనియెను 


హిరణామనిచే జనులు పీకింపబడుచున్నారు వానిని (ద్రుంచి జనకోటిని 
ఉద్ధరింపుము. మంధరము [క్రింద కమరాకృతివై అమృకాన్నానంగితివి గదా! 
అని పొగడగా శ్రీహరి రెండవ వింధ్యవలె పెరిగిపోయెను మేఘ భర్షన సమా 
నముగా ఘర్జించి, పెద ఘాతంబుచే భూమిని (దొక్కెను. బలిని [దొక్కిన రీతిని 
నిశాచరుని చంపచలచెను గత భయుండును, భీకరాకారుండై న పారణ్యాకుడు 
మం౭ధరాది పర్పతాదులవలె కదలెను వెన్నుడిపై నిశాచరుడు గదయెత్తి 





1. థ్రీసిం మా 1. 188 


తృతీయ [వకరణము ర్‌ర్‌ 


(దిప్పుచు నిర్భయముగా పోరాడజొచ్చెను అట్టి యెడ హరి ఆసురుని రొమ్ము 
బట్టి కాండమువలె చీల్చి పడవేసెను.! 


కుటిలాత్ము డైన రాశ్షనుని [కింద బడవేసెను అప్పుడతడు ధా(తిపై బడి 
మెల్లగా లేచి కోవముచే గదఎత్తి నేలపె గొప్టెను ఆ చప్పుడు వినిన శ్రీహరి 
యజ్ఞవరాహుడు వజమువంటి కొమ్ముతో రుమ్మి పొట్టబీల్చెను నీటమునిగి 
ఉరగ నిలయంబునందున్న పుడమిని కొమ్ముతో లేపెను సురలు సుధలు కురి 
పించిరి. ఇట్లు హిరణ్యాకుని కథను జెమిని తన శిష్యులతో చెప్పెను 


ఉమారమణుని కరుణా కటాక్ష వీక్షణము చేత కవిత లభ్యము గావించి 
నట్లును; ఇతని గో[త్రము కౌండిన్యన, గంగనామాత్య పు[తుండును బుధజన 
సేవితుండును, తిమ్మన నామధేయుండును యగు కవి సింహాచల శేత మావో 
త్మ్య్యంబు అను పుణ్య చరితయందు (పధమాళ్వాసమని 'పేర్కొనినాడు ఇట్లు 
తెలుపుటవలన కవి వంశము (గహించబడును 


దేవేం్య్యదుని శాపమా? యన్నట్లుగా వడగళ్ళ వర్షము గరిసెను ఇది 
ఖేచర బాలికలు జల్లిన సేసాలువలె తోచెను ఇట్టి యెడ ఘోరతపోనివ్టను 
(బవ్మాకు నివేదింపటోపవు రాయంచ జంటలా యన్నట్లు తిరుగసాగెను, ఇట్టి 
యడవిలో హరణ్యకశిపుడు వదివేల సంవత్సరములు తపమాచరించెను 
కం[(ద్రుడు అప్పరనలతో నిట్టనియః ఓ కన్మకలావాః మీరు తక్షణమే అసురునిచేరి 
మచ్చికతో కోరికలు దీర్చి తవము మాన్చించండి యని ఆదేశించెను * 


గీ! దేవ దేవ నీవు తిరముగ వరమిచ్చె 
దేవి నీదు సృష్టిలోన గలుగు 
భూత తతులచేత బొలయకుండునటుల 
గోరినాడ కరుణమీర నిమ్ము 





1 శ్రీసిం మా ! _ 1862 
es 45 
థీ 


౧0, = 9 = 8l, 


సై 


బలి 


థి 


రతి 


58 కూచిమంచి తిమ్మకవి సింహాచల మాహాత్మ్యము-ఒక పరిశీలన 


కం॥ సురనుత శస్తారిస్రుంబుల 
దరుశైె లాధికముల (చేత) ధరణీస్థలినం (నం) 
బరమున బాతాళంబున 
మరణము లేకుండునట్లు మక్కువ నిడవే! 


గీ॥ పుడిమినెవరికి నాతోడ దొడరిపోరి 
దరము కొకుండునటులను వరమొసంగి 
బువషివరేణ్యుల కశాపమొకించుకైన 
జెందకుండునట్టుగా జేయు మీక 


“యిషి వరేణ్యుం శాపమొకించుకైనో ఆని చెప్పుటవలన ఈతనికి 
బుష్షీశ్వారుల శాపథయముండెనని (గ హించబడును పై రీతిగా వరము నిమ్ము 
లేనిచో మొదటి తీరుగా నేతవమొనంచెదనని [బవ్మాతో బల్కెను 


గీ; *ఆమరవరులిందు నెపుడు (దోవాంబౌనర్చ 
దగిదు సుర భూమి సురవిరోధంబు వలన 
సతుల గలచుట వలనను జాల (బజలి 
పురుషుడు నుఖింప డేలాటి వరములున్న "క 


ఇట్టి వరములిచ్చి చెప్పిన తర్వాత దేవకలు ఇం(దుడు వారివారి నగర 
ముల కరిగిరి ఇతడెవ్వుడు తమపై దాడికి వచ్చునో యని దేవతలు భీతిల్లిరి, 
ఒలవంతుడై హేమవతీ నగరము నవలీలగా నసురుడు పాలించుచుండెను శ 





తృతీయ [వకరణము 57 


కొన్నేళ్ళకు పాత కక్షచేత డైత్యుడు ఆ సురపురిపై చతురంగబలా 
న్విళుండై స్వర్గముపై దండెత్తెను ఈ సంగతి [గ హించిన దేవేందుడు గణ 
ములతో గూడి రాక్షసునిమై సమరమునకు సిద్ధమయ్యిను ఇం(దుడు శతసంఖ్యల 
దానవేశ్వరుల (ద్రుంచెను శమనుడు కాలదండముచేత మితిలేని భయంకరా 
కారులను (దుంచెను కుభేరుడు గదచేత మనబలాన్వితులైన దై త్యనాయకుం 
చీరను సము[దుడు పాళముల దైత్యేయుల నొక్కటిగా చీల్చెను కిన్నరాదులు, 
గరుడ, గంధర్వాదులు సమరములో రాక్షసుల చీల్చిచెండాడిరి ఈ విధముగా 
దేవతలచే రాషసులు నిలువక మడచిరి ఇం(ద్రునకు దైళ్యునకు పోరు ఘోర 
ముగా సాగెను ఆందులో దైత్యుని రథచ|[క్రములను ముక్కలు గావించెను, 
ఉ(గుడై న అమరాదిసురల పైబడి నొప్పించెను వారందరు ఓడిపోయి భూలోకము 
చేరి దాగిరి! (బహ్మ వరమువలశన రక్కసుడు ముల్లోకము నేలెను,.8 యాగ 
భాగము లపహరించెను దేవతలందరు (బమహ్మాదేవుని గలసి ఇడుముల నివేదిం 
పగ నతడు నేను యిచ్చిన వరమును నేపరిమార్చగరాదు కావున విష్ణువే కడ 
తేర్పగలడని భావించి, వైకుంరమునకు వెళ్ళిరి నవరత్నముల కాంతులచేతను, 
పాలరాళ్ళతోను స్వర్గగృవాములు వెలుగొందెశని గలదు 3 ముదక్తవాసనులైన 
విము కజనులు కోకములేక ను_గైడి హరిమందిరము చేరబోయిరి. ఈ దేవతల 
జూచిన సుముఖుడను (పతీహారుడు విముఖుడై ఆదరించి, గృహ ద్వారము 
చేరగనీయక' వారించి ఆ సురలకు నిట్టనియె.* యోగనిదలోగల సుందర శ్రీహాకి 
మందిరము పోరాదని వారింపగ (బహ్మోాదులచటనే ఉండిరి.5 


(ప్రవీహారుండు (నుముఖుడు) (బహ్మాదిదేసతలు తమ దర్శనము క 
వచ్చిరని శ్రీహరికి చెవ్పుట 


(పతీవోరునిచేత నివారింపబడి దేవతలు నిలువగా కొంత వడికి సుము 
ఖుడు తెలివొంది, అయో, దేవతల నాపితినని [గ హించి, వెంటనే శ్రీహరియున్న 
ఆఅంతఃపురంబునకు జనుదెంచి (బహ్మోడిదేవతలు తమ దర్శనార్ధమై వేచియన్నా 
రని విన్నవించెను 8 ఇది విన్న విష్ణువు దిగ్గునలేచి పాదుకలు దొడిగి దేవతల 





1, శ్రీసిం మా2._126 2 శ్రీసిం మా2_147 8 థీసిం మా 2.188 
4 శ్రీసిం.మా 2.148 65 శ్రీసింమా2.152 6 శ్రీసిం మా ని.54 


58 కూచిమంచి తిమ్మకవి సింహాచల మాహాత్మ్యము_ఒక పరిశీలన 


గలువవచ్చెను హరి దేవతల రాక విశేషంబు నడుగ వారు విషయంటబెరింగిం 
పుచు, చివరికి తమ |ప్రతీహారిచేత కూడ నివారింవబడితిమని “జనకుని యెడ 
దనయులేడ్చు చందము దోపన్‌” ఏడ్చిరి అప్పుడా హరి మీరిక భీతిని త్యజించి 
తమ తావులకు బొండు నేను భయంకర రూపంబు దాల్చి చీల్పెద, మిమ్మెవ్వ 
డిచ్చట నాపెనో వాడే వీని వధకు కారణభూతుడగు నని నుషళమింప జేసి 
పంపెను. 


సుముఖునకు విష్ణువు శాపమిచ్చుట 
కం॥ కరము మొఅయిడుచు వచ్చిన 
శ రణార్థుల నాపినట్టి జడుడవు నీవా? 
సురరిపునకు దనయుడవై 
సరగున జనియించుమింక జగతిన్‌ గుమతీ:1 


అని శపించెను మాకు ఎదురొడ్డినవాడు, అడ్డగించినవాడు దండింప 
బడును కావున ఓ సుముఖ, నీవసుర యోని నుద్భృవించువునగా నాతడు కర 
యుగ్మంబులు మొగించి వెరపొందక దగ్గరికి జని, ఓ పరమేశ్వరా, నీ దాసుడ 
నైన నన్ను నింత దండిగా దండింపదగుశా? దేవతలు తమ వేడ్క-కై రాగనే 
కిర్మాదికారులైన వారి నడ్డగించితినంతే 


సి;  కమలజ బలరిపు (పముఖ గీర్వాణులు 
కిర్యాధికారుల్లై పేర్మితోడ 
జగదీశ యెపుడు నీ కాసనంబుక నే మె 
అంగుచు వినికొసంగుకొనుచు 
నన్యులచే దమకర్చనల్‌ గ్లై కొంచు 
కడు వేడ్క స్వర్గ లోకంబునందు 
నీ చేత నెందాక నియమింపబడియుండు 
నందాక దరలకయుందురిపుడు 


పా వారలా భాగ eT, 
1. ీసిం మా -౨- 179 


తృతీయ [వకరణము 50 


గ వారు తమతమ సర్వాధికారము లను 
విడిచియుందురు నొకమారె వెడలిరాగ 
దన్నిమి తంబుచేనిట్ల ద్వార సీమ 

ua య 
జాగు నిల్చితిగాని రోషమున కాదు! 


అని సుముఖుడు వేడుకొనగా, ఓ సుముఖా నీవు ఆసురయోని జనియించినను 
సజ్జనుండవును, నాకు భక్తుండవు నగుదువు నా నామ కీర్తన చేయుచుండుము 
నిన్ను (బోచెదను 


ay శిష్ట జన రక్న్షణంబుకు దుష్టజన చ్‌ 
దారణంబును ధర్మ సంస్థాపనంబు 
జేయుకొరకె జగంబుల జి|తలీల 
లలర |(బతికల్పమున బూని యవతరింతుఃి 


అట్టి అవతారములలో దుష్టుల (దుంచెడను 8 నాలో నైక్యంబు నెవ్వడు కోరునో 
వాడు జ్ఞాని, భూతకోటుల భేదబుద్ధి నెవ్వడు జూచునో వాడు ([పియుండు గాడు, 


“వినుము నిక్కంబు దెల్పెద వేయనేల 
నా యెడలనై న నేరమొనర్చువాని 
గాచెదనుగాని మద్భుక్త గ ణములందు 
దోవామొనరించువాని నెందును సహింవ” 


అందువలన సుముఖుడా సీవరుగు మింక నాలస్యము చేయదగదు అని వారి 
చెప్పిన విధమును జైమిని యెటిగింప విని మునీం|దులెల్ద సంతసించి, ఆవలి కథ 
చెప్పుకుని యడిగిరి 





1 శ్రీసిం మా -2- 185, 
శ్రీ సిం మా = వి = 100 
లి థీసిం మా, -9£- 195. 


60 


కూచిమంచి తిమ్మకవి సింహాచల మాహాత్మ్యము_ఒక పరిశీలన 


దైత్యుని భార్య (దితి) గర్భము దాల్చె, ఆసురు నపకీర్తికొల ది కలికికి 


గర్భము 'పెరుగుచుండె 1 


సి 


ఇల్లాలి 
౧ 


విబుధారి యపకీ ర్తి వి స్తరిల్లెడు రీతి 
కలికికి నూగారు గారుకొనియె 
దనుజేం[దుసేగి సూచనసేయు శై వడి 
పడతికి హారముల్‌ భారమయ్యె 
సురలింక మదిజొక్కి సుఖంతురని తెల్పు 
టొవ్పున జెలికిగన్‌ చొక్కు లొదవె 
జగములు మూడు నిమ్ముగ నుబ్బునన్నట్లు 
లలనకు వళుల (సుక్కులును దీర 
గర్భగోళార్చ కొంతరంగంబునందు 
బొదలు హరి రోషఖీషణ స్సు రణమీర 
నసురపతిమీద మాటికి గసరి హుంక 
రించె నననూర్చుగము అంకురించె సిక 


అని తిమ్మకవి నిండు చూలాలి కాయమును వర్ణించి, అచ్చ తెలుగు 
గుణములను (పకటించెను 


పొలతి శుభదినంబున కొడుకునంగనియె & పురోపాతులు (ప్రహ్లోదునికి 


నామకరణము జేసిరి 8 పెరిగిన [వహ్హాదుడు పరతత్వ బోధన చేసెను 4 వారిని 
క్రీర్తించసాగను విశ్వమున జనార్దనుడే తప్ప నిరరులు కానరాని వార్యుపాసన 
మొనరించిన సిద్ధి పొందెదనని నుడివెను “భూతములయందు దన్నును పొస 
గనథిల _ భూతములు దసశుంచు నెప్పుడును గినుచు”5్‌ ఎని సర్వాంతర్యామిని 
కొలిచెను బాల్య, కౌమార, యౌవన, వార్థక్యంబులు చేయు పనులు చూసెనుకీ, 
ఇది కొళిదాసాదులు పేర్కొనిన తీరుగా _పకటితమైనవి ఇట్లు మూడు సంవత్సర 
ముల వాడయ్యెను తర్వాత గురువున కప్పగించెను ఆతడు “ఓం నమశివాయ"? 
అనుమనగా “నమో నారాయణాయ” యని చదువసాగెను 





1 
4 


7 


శ్రీసింమా లీ_7?2 2 శ్రీ సింమా 8.12 8 ధథ్రీసింమా 5-15 
థీ సింమా శ.28 5 థీ సింమా శీ_తీ9 6, శ్రీసింమా శీ_రకి, 
థీ సేం మా. లి-65 


తృతీయ (ప్రకరణము 61 


గి! వినుడు జన్మాంత రంబువ విష్టుదేత 
నాకు నే బుద్ది విహితమై నాటుకొనియె 
నదియె యిప్పుడు సం[పాప్తమయ్యె గాని 
యన్యుడువదేశమిడుట లేదనఘులార |! 
ఆని గురువులకు |వహ్హోదుడు నుడివెను 


వందాకరీచేత (వపంచంబు ఉద్భవించే చతుర్వేది ములు నిలిచె, నారాయణ 
జపము చేయునరుడు నారాయణుడే 


గ్‌! ధరదమోగుఃఎలై యద్దెక్యులెచట 
సత్యగుణుడై విరాఖిలు చ(కియచట 
బా ౧ 
తగిలి యువదేశమగుటకు తగికయున్న 
శౌరిని స్మరింప యోగ్యులుగారు వీరు! 


ఈ మాటలు విని గురువులు కోపోదిక్తులై 


కం॥ ఇసుమంత గలవు మిక్కిలి 
పసీవిడ్డడ న్ని (కెయల ఐతల్కెద వహహా, 
వస (దాగిన పిట్టవలెన్‌ 
విసువక మదినించుకైన వెరపక గుర్ధాఃి 


వారినామ స్మరణ మాని, శివ స్మరణ చేయుమని, లేనిచో నీ తండి దండించు 
వాడనియు దానికి మేమేమి చేయువారము యని బల్కిరి. అంతట తండి నన్ను 
గన్న తండి నావీనుగవ కింపు-గదుర బలుకవయ్య ముదముతోడికి అని అడిగి 
"పెక్కు విధంబుల శీకింవనెంచి గజంబులచే (దొక్కి-ంచె; సర్పంబులచే కరిపించె 
గాని వినడయ్యెను తర్వాత నతడు 

1. శ్రీసిం మా 8-/ఓ 

£. శ్రీసిం మా 8-7 

8. శ్రీసిం మా 8-86 


రిబె కూచిమంచి తిమ్మకవి సింహాచల మాహాత్మ్యిము-ఒక వరిశీ_న 


An ధరిణి తలమునే [వభు స్మరణ మాత 
చున వవి(త్రత గాంతురు పుల్క_సాధు 
అట్టే (దభువిమునకు పరమాత్ముడైన 
విమ్ణునకు వందనంబు గావింతునెపుడు! 

అనే (పహామడు తన కిర్తన మాశకుండేను 


గురువు లింత విన్నవించిన నా బాలుడు ఎవకియు, వారితో నిట్లనియె 


గ్‌॥ పుట్టినది మొదలంతంబు బొందుదాక 
హరి భచించు మహారు లొ;పు విన్ను 
CY a 
ము లక్షణం బెడయెనచో గిలగి కోక 
మందు చుండుదుర విహితులైన కరణిఃి 


ఆని వారితో విన్న వించెను, 


గురువు లెన్నో విధంబుల నీతులు ఖోధించి వరికీ_రి మాస్పింవ జూచిరి 
కాని అది గానర్రెరి చివరకు నవ్బాలునితో గురువులు 


గీ! ఓరి బాలక మామాట శేరిమీరి 
యెన్ని దెకగుల చెప్పిన నెలుగలేక 
(ఫేలుచున్నావు దైత్యేందు (మోలనిటులె 
పలుక నిక నేమి యయ్యెదో పదమటంచుకి 


వెళ్ళిన పిదప తంగడి తనయునితో బాలక “నీకు పినతం[డి యగు 
హేమినే్యత్రు జంపినట్టి యపాతుని మాటికి నభిమతముగ దవిలినుతియింవ రాదు 
కదా! కుమార*” అనగా కొడుకు తండితో “శ|తుమి[త భేదములను చక్రి 
కెపుడు గలుగ నతడు సమస్త జగన్మయుండుక్‌ పల్కెను అపుడు తం(డి తన 





1 అీసిం మా _ లీ_1465 
8 తథ్రీసిం మా - లీ_-1రలి 
8 తథ్రీసీం మా _ 8.167 
4 ల్రీసిం బూ - 8.176 
5 శ్రీసిం మా - 88-188 


తృతీయ (ప్రకరణము. G8 


యుని జంపించ దానవుల కాజ్డాపిచగ పర్వళము పైనుండి బదవైచిరి సముువ 
ముల బడ వై చిరి సము (దుడు (వహ్హానమని లేవనె_ీ శే లిందుకొ నెను ఇట్టి 
కథను జైమిని తన శిష్యులకు వినిపింవ, తక్కిన కథ చెప్పుమని నారచు 
డడిగెను 


ఇట్లు (ప్రహ్లాదుని బాధించువున్ని రాక్షసావములు దోయగ ఆద్దిలోబడిన 
బాల కుమారుని రక్నిందబోవుచుస్నిట్లు సూదృుడ (గుంతను గక్తుండగు 
(పహ్హాదండు భగ వంతుని నానా రూపముల స్తుతించి అన్ను [బోచుమని (వార్థించె 
సంతలో శ్రీహరి భక్తుని అబ్టినుండి (టోచెను 


ఆ,వె॥ దేవ యీజగంబు నీవె నీ కంచెను 
జగము వేబుకాదు జగము కంటె 
నీవు వేయుగావు నిక్కంబు పరమార్థ 
మీవయగుదువార్మ - నెజిగి కొనిన! 


అని భగవంతుని స్తుతించెను వారి ప్రవ్లాదునకు దర్శన మిచ్చెను, నా 
దర్శన భాగ్యము లభించిన వారికి మోక్షంబబ్బునని యానతిచ్చెనుకి, 


అ వె ఏవుతో (ప్రచండ రూపంబు ధరియించి 

రేవు నిశ్చల (పతాపుడైన 

సీదు జనకు [దుంతు నిక్కంబు సీవపు 

డాత్మాలోన థీతి నందవలదుకి 

అని వారి ధైర్యము చెప్పెను నీవు రేపు సన్ను చూపుమని సీతిం[డి 
(పశ్నింవగా సంభము నందుద్భవింతునని చెప్పి నదులనుదృవింప చేసిన విధము 
ఇప్ప దోడంగెను వరము వేడుమనగా నిరతము నీ కీర్తన లబ్బునట్లు కోరను 





ర్క కూచిమంచి తిమ్మకవి సీంహాచం మావోల్మ్యుము-ఒక పరిశీలన 


మరియు చైవవరం జంతువుల చేతను నన్ను పీడింపఎ-డునట్టు వరమిమ్మని 
(ప్రార్థించెను 1 ఆంత నా స్వామి అంతిర్హితండయ్యను 
ళు షొ 


రాజమార్ల మున పోవుచు దనుజ తనూజుడు వారినావుము స్మరించు 
చుండెను ఆద్ధిలో ఐడదోచి గిరివేసిక రక్కసులు ఖీకిల్లి సీ తనయుడున్నాడని 
విన్నవించిరి తోడ్కని రస్మునగా వారు గొని తెచ్చిరి మత్కుమారుని జూచి 
తండి కౌగిలించుకొని పుళా ' నేను నీకేమి కీడు చేసితినో అన్ని రంగము_లో 
నీవే గెలిచితివి కారణము సీయందు హరియుండనోపు కొని నాకు సుఖము గలుగ 
జేయుము శోభ నొందింపకుము అని కోరెను * 


A తం డిసీవేమిటికి గుందెదవు మదీయ 
భాషణముల జలించుచు బహువిధముల 
బొలకుడై న నేను సీ|మోల నేమి 
వలికి నాడను కొరగాసి పలుకు చెపుమా!3 


ఆని తనయుడు తం|డితో విన్నవించెను సీత చెప్పిన తనయుని 
కసిదీర కోపించి నిట్లనియె 


Te 
న 
2 
a 


గీ॥ శాబక! నిజంబుగా వారి సర్వ గితుడ 
టంచు నీమది నిశ్చితంబయ్యె నేని 
యెచట గన్గొన గోరిన నచట నీవు 
నిలిచి వానిని జూపింవ గలవె నాకుకీ 
అని నబ్బాలుని (పశ్నింపగా నితడు. 





తృతీయ (పరర ణము Gb 


ఎచ్చట జూచిన హరిగ లతని సర్వాంతర్యామి యిని పచ్చగా (కో ధంబుతో 
దై త్యుండు- 


గీ! రోషమిగురొ త్ర సుతుని శిరోరువాములు 
పట్టుకొని చేత గంబంబు గొట్టి యందు 
జూపుమా రేపు మాపును నీపదంబె 
విడువ జాంక పలికిన విష్ణుననిన1 


వెంటనే ఆ నృసింహ స్వామి గర్జించి సూవ్మరూవమున కంబమున బుట్టి 
మేరువు భంగి పెరిగెను నృసింహుని భయంకర రూపమును కవి మిక్కిలిగా 
వర్ణించెను * అనేక (ప్రకారముల నానా రూపధారులై ఇరువురు పోరాడిరిగి 
రో(త్రించరులను కుప్పలుగా గూల్చి, విష్ణురూవము మాయలు జూచిన బుధేం[దులా 
నుతింప సాగిరి ముప్పది రెండు రూపంబు ధరించి నృహరి “అందు ఘోరాతి 
మోర శాంతంబులు ముప్పప రెండు రూపంబులు (పళ స్తంబులై పురాణంబుల 
యందు మునీం[దులచేత చెప్పంబడు నవీయెయ్యవి యనిన, నద్భుతాకృతియగు 
కుండపాచాఖ్య నృసింహుండును, సము[ద నరసింహుండును, విశ్వరూప 
నృసింహుండును, నరసింహుండును, (కూ రసింహుండును, వీథభత్స నృసింహు౨ 
డును, రౌ|దసింహుండును, వహ్ని సింహుండును; వ్యాాఘ సింహుండును, 
భీమ సింహుండును, పాతాళ సింహుండును, తారక్షవావానుండగు నాకొళ 
నృసింహుండును, వ(జసింహపుండును, చ|[కసింహుండును, శంఖసింసుండును, 
సత్యసింహుండును, అద్భుత నృసింహుండును, వేగ సింవుండును, విదారణ 
నృసింహుండును, ఘోర సింహుండును, నుగ సింహుండును, కాంత సీఇహుం 

శ్రీ సిం మా, 4 - 100 
వి శ్రీసిం మా 4.1065 
కే శ్రీసిం మా 4-114 

KTS-56 


68 కూచిమంది తీమ్మకవి సింహాచల మాహాత్మ్యము-ఓకి పరిశీలన 


డును, యోగిజనధ్యేయ వి(గిహుండగు యోగానంద నృసింహుండును, లక్ష్మీ 
నృసింహుండును, భద సింహుండును, సర్వలోకాభయ ప్రదుండగు రాజ 
సింహుండును, సింహ3 ల నికేతనుండగు వరాహ సృసింహుండును, సర్వ 
లోకంబులకు భు క్తి, ముక్తి ప్రదాయకులు ఇవి భూత భవిష్యద్వ ర్రమానంబుల 
నరసింహ రూపంబులని” ఆ తరువాత సాయంకాలంబుగా జొచ్చె మేఘ మధ్యం 
బుల నుండి దేవతలు ఇట్లు విన్నవించిరి, దేవా! రాత్రి యైనచో వారికి బలం 
వెచ్చుగానోపు తక్షణమే వీనిని జంపుమని వేడుకొనిరి 


అంత శ్రీహరి *హరి రొమ్మును బట్టి చించు వారిపతి భంగిన్‌” చంపెను 
దేవ దుందుబులు _మోగెను విరులవాన గురిసిను లక్ష్మీదేవిని స్తుతించిరి సము 
(గడు హరికి అభిషేకము చేసెను (ప్రన్లోదునికి వివిధ రీతిగా నీతి బోధించిన 
వాడె, పట్టము గట్టిన పివప రాను కాంతమూర్తియై, కృత శౌదమున హరం 
పావమునకు, సిద్ధ సేవతమైనట్టి సింహ_ైలమున నహోబిలంబున [బియంబున 
వసించె 1 (వహ్లాదునకు పరిణయంబయ్యె నతనికి విరోచనుడను సుతుడుద 
యించేను మునీశ్వోరాదులు (వ్రహ్లాదుంశాసనమున వసించిరి క్షితిపైననేకము 
లగు |కతువులు సాగువండెను ఈప్సితము లీడేరెను భక్త (పహ్హాదుండు అనేక 
మఖమ్ము లెమ్మితో నొనరించెను, ఇట్లనేక హాయనములు రాజ్యుందు నేలుచుండె 
నని జైమిని తన శిమ్యలతో కథ నెణీంగించెను ఇట్లు పురాణ ఫక్కి_న, (ప్రబంధ 
వర్ణనతో రచన సాగించిన తిమ్మన ఘనుడు 


ఇట్లు ధర్మ మార్గ |ప్రచారుండై వహ్రాదుండు రాజ్యంబు నేలుచుంగెను 

య 0౧ కానా రా 
ఇట్టుండ నొక నాడు తశ మవుఎబున దోచిన రీతి గావించి తన కుమారుండగు 
విరోదనునికి రాజ్మాఖిషిక్తునింజేసి, బంధు పురోహికాదుల గూడి పూజోవకరణ 
ములు (గ్రహించి ఐహుదూరమేగి సింహ శె లమున్‌ గాంచెను అచట (పౌకారాది 
గోపురంబులు జూచి, గుడిని కుచిగావింది వారికి స్నానంబులు గావించి అష్టో 





ఓ థ్రీసిఐ మా ఈ160 


తృతీయ (ప్రకరణము 87 


త్తర నామావళి స్తుతించి, పీకాంబరంబుల గొట్టే చందినందులు బూసీ, గర్చూర 
దీప ధూప నై వేద్యాదులు సమర్పించె నరసింహుని శిరమున చూశా రత్నము 
నిడె ఇట్టు నానా భూవణాదులు ధరింపజేసె బహు[పకా రంబుల (ప్రార్థించి నిజ 
గృహంబున కరిగ (బిహ్మదేవుడు విష్ణువును స్తుకించె అవతారఘట్టాది వర్ణనలు 
గావించె నీవు కిల్పాంతాగ్నివిభుడవై నాచేత కనుగొన బడితివి గదా! అవని 


యండు నరసింహ రూపంబులందు సొమ్మమూరర్తి యెద్దియొ నాకది యెరింగింప 
గోరినాననని (ఎవ్మా విష్ణువుకు వినతి జేసె విష్ణువు విరించితో నిట్లనియె 


గః ఆ హిరణ్య కశిపు నణచి (ప్రహ్లాదుని 
చేత బూజగొనుచు సింహనగము 
నందు శాంతమూర్తి నగుచు శ్రీయక్తుడ 
నై వసించినాడ నపారహంబుేే 


ఆని విన్నవించె అంతేగాక చై్యత ఉద్ధ ఏకాదశి నాడు |ప్రహ్హోదునిచే మహో 
త్నవంబు జరుపబడు అమరులు మీరు నచ్చోటికి మహార్పులతో నేతెంచుడు జాగు 
చేయక విధిగా దీనిని గావింపుడు అప్పుడు మనుజులెవరై న |శ్షద్ధతో చర్మించి, 
పూజించిన మదృదంబునకు చేరుదురు * ఆట్టుగాన నీవు సింవో(ద్రి కరుదెంచి 
యద్భుతమూ ర్టివై యలరు నన్ను దర్శింపుము ఆనగా (బవ్మోది దేవతలు 
భూలోకమున గల సింహ్మాదిని దర్శింప నారసింహ |పహ్హాదుల జూడ దేవర్షితో 
సవా వచ్చి వాంఛిత ఫల్యపదులైరి సింహనగ వర్ణన మమితముగా గలదు, ఇది 
ఆరణ్య వర్ణన ఆతి మనోహరముగా కవి వర్ణించెను చిత్రకేతన వితానం బై 
సింవారుచి, కర్పూర ధూప వాసనోద్భాసితంబును గల్గియుండి, అనేక (పాణి 
నివాసంబును, సింహాకారంబును గల నృసింహోధిష్ట పశ్చిమ ముఖంబును గల్లి 
వెలసిన దేవునిజూడ వినోదంబుతో విమానంబులు డిగ్గి వచ్చిరి హరిక పూజ 
1 అసిం మా 5-56 
జి శ్రీసిం మా 5-5/ 

శ్రీ సిం మా 5.68, 


68 కూచిమంచి తిమ్మకపి సింహాచల మాహాత్మకము_ఒక పరిశీలన 


లౌొనర్చెడి |ప్రహోదుని గూడ గాంచిరి (పహ్లామండు భయంబుతో నొకమూల దాగి 
యుండెను అట్సియెడ (బహ్మ యిట్లనియె వత్సా! నీవు పరమాత్మునకు సం|పీ 
తుడవైతివి సీకిక భృదందిగు గాక! సీ మూలంబున విష్ణువిచట వలసె, 
కృతార్జుడవు సి తల్లిదం(డ్రులు ధన్యులు సీ పరిచారికలు ధన్యులు అని 
చెప్పిరి ! మత్పూజ గావించుటకై విరుణదెమ్ము అనీ [బహ్మ (ప్రవోమనిగోర, 
గతడ శ్రే గావించెను, ఇవ్ప ఫల, _పసీదముంచే నలువ పొగడగ నమిరులందరు 
జాగిలి (మొక్కిరి అచ్చరలు పాడిరి దేవ దుందుభులు (మోగెను 2 ఇంత 
నా (ఐబ్మా వారికి ఆద్దేవుని దర్శనార్ధమై రమ్ము శిలాతలంబున (పీతియండ; 
నారసింవావిభుని డెందిమున నిలువగి, (ప్రసీద, వారే యటంచు దిన్మతయంబు 
గడిపి తృతీయ డినంబునందు రేయి యలసి కన్మూయునంతలోన హరిని 
స్వబ్నంబున గాంచెను ఇట్టీ భథభస్వవ్న గోచరంబునుండి మేల్కాంచి, చూచిన 
(బహాదుడిట్టు బలిశె 


గీ॥ లెమ్ము లెమ్ము నృపాల మేల్కొమ్ము వేగ 
భదమగు నేటికిటువలె బవ్వళించి 
లోమరవరులకు నై నళశక్యంబు గాని 
యట్లు మద్దర్శనంబిపుడబ్బె నీకు 


ఆరయగ  విపుడిద్దరణీవల్మీకము వంచామృతముచే గడుగుము గోచరించి 
సెద్దేవునికి వస్త్రమాల్యా లేపనంబులచేత ధూపదీప హృద్యనై వేద్యములచేత నృత్త 
గత వాద్యములచేత సన్నుతి వందనం బాచరించి, నిర్మల చిత్తవృత్తిచే పూజ 
చేయుమని పురూరవునకు (ప్రవిదుండు జెప్పె (పతి వాసరమున చందనలి ప్రత 
ముని [వజలు దర్శించురు అక్షయ తృతీయకు (వతియేట చందనుని దర్శింతు 
రనియు, ఆకాలంబున చందన మొలుచుకున్న వాసి వంశంబు నిర్వంశబగు 





1. శ్రీసీం మా ర్‌-6లి, 
లి శ్రీసిం మా 5.066 
8. శ్రీ సెం మా ర5-125 


తృతీయ (పకరణము 69 


ననీ నుడివె, నన్ను కొంక్నించు మనుజుండు చందన లేవంబొెలిచెనేని తిరిగి 
స్నాన పూర్వకముగ నిర్వహింపవలె సుమా! వేగమే అవనినాథ ఆని బలికి దేవు 
డంతర్భానవ య్యె అంత మేల్కాంచి - 


కం॥ తోశేశ శరుడిచ్చోటనే 
లోకేందు నిభ[ప్రభన్‌ విరాజిల్హుచు వ 
ల్మీకమున నున్న వాడుట 
[(పాకటముగ నాకు దెలియ బలి వెలందీ! 


ఆని ఊర్వశితో పురూరవృండనియె వల్మీకము దాటిపోవ విమాూశంబు కదలదాయె, 
ఇదేమి చోద్యమో మగువా అని చింతించగా నూర్యసి ఓ రాశా! విచారింపదగదు. 
పరమేశ్వరుండా నతిచ్చిన రీతి చేయదగును, అనగా నా చ(క్రివర్తి నానా దేశంబుం 
నుండి “క్షీర భార సహ(సములి' చితముగను సరగ తెప్పించి” మరునాటి 
(పభాతమున లేచి సర్య కార్యంబులు దీర్చుకొని భుచియె దేవి సమేతుండగుచు, 
శీరధారలబేత వల్మీకంబంతయు గడిగి చూడ స్వామి చరణాలు గాన రావాయ్యె, 
నంత విబారించగా ఆకాశవాణి యిట్లనియె 


గీ॥ ధరణి వల్లభ చింత నొందకుము నృహరి 
వద సరోజాతములు కనంబడ వటంమ 
నవి (ప్రయత్నంబుచే దాపనయ్యె స్వామి 
చేత ముకి (సదంబులై డీతితలమున 


అని పలుక పురూరవుండళ్లే కడిగి, షోడకోపచారములు పూజించి, సుగంధాది 
లేపనంబులు బూసి “(కద్ధతో _[పయత్న పరుండవై ౧ప్పుము” దివ్య రూపం 
బస నృసింహుని గాంచనగు ననెను 





4 6 మా. గ్‌-184 


శ్రీ సిం 
2 శ్రీసిం మా- 6-189 


70 కూచిమంచి తిమ్మకవి సింహాచల మాహాత్మ్యము-ఒక పరిశీలన 


ఇంకను నిద్దేవుని నెవరు ఏటేట నకయ తృతీయ (వైశాఖ బద్ధ తృతీయ) 
నాడు వీక్షించిన పుణ్యులగుదురు అని యళరీరవాణీ బల్కెను ఆపుడు గంధర్వా 
దులు పొగడ, (వహ్లాదాదులు స్తుతింప, కృతాచియ మేనకయు మొ॥గు నచ్చరలు 
యుత్సవంబున నోలలాడిరి సురదుంధుబులు (మోగెను శిల్పకారుల చేత 
నరాజు విమాన నుంఓపాదికంబులు గట్టించె కామితార్థులకు స్వామి వరము 
లిచ్చె ఉత్సవములు గాగ మిగిలిన దినంబులలో “వివిధోత్సవములు చేయించే 
వారికి హారి ముకి కల్గించును ఇట్లు చేసిన సార్యభౌముడు విషు లోకమును 
బొండెను ఇట్లు ఏతెంచిన రాజులందరు పూజలు గానింప జొచ్చిరి ఇంకొ 
కలియుగంబుక నృపుంచేత పూజీంపబడునని ఈ ఉత్స వంబులలో పాల్గొనిన 
వారు వారి పిరరులును ధన్యులగుదురు దు3యు. 


కం॥ ముడమున నిమ్మాహాత్మ్యము 
జడివిన రిభియుంవ వినిన జనులకు సతతా 
భ్యుడయవ పరంపర అగుదురు 
చుషిన ఏమ్ణుని పురంబు దొరకుందిరియె! 


ఆని చెప్పదొడంగెను 


తి. శ్రీ సింహాచల మాహాత్మ్యము 


కషేేతమాహాత్మ్యమా? పబంధమా? పురాణమా? 


థ్రీ సింహాచల మాహాత్మ్యము క్షేత్ర మావోత్మ్యమే అయ్యు (వబంధ 
వర్ణనలతో కూడినది ఇది పౌరాణిక సంబంధిత కథలు అనగా గురువు తన 
శిష్యులకు శ్రీవారి కథను చెప్పుటచే పురాణ మార్గమును నవలంబించింది, 
సింహాచల మేత వర్ణన అధికము, 





నతన 
1. శ్రీసీం మాం క్‌-165, 


తృతీయ [ప్రకరణము 71 


శ్రీ వరహావతారము, హిరణ్యాక్ష సంహారము, ధరణి ఉద్ధరణము 
అనునవి చంబంధ వర్షనలు గల్లియున్నవి హిరణ్యాక్ష్షవధానంత రము హిరణ్య 
కశిపుడు ఘోర తప మొనర్చుట, వరములు పొందుట, (బ్రహ్మాది దేవతలు 
శ్రీహరిని వేడుట, సుముఖుని దైత్యపుతునిగా శపించుట పురాణ ఫక్కి-కి 
చెందినవి 


హిరణ్యకశిపుని శ్రీవారి నృసింవుడుగా నవతరించి సంహరించుట లోక 
రక్షణార్థము జరుగుట పురాణ ఫక్కియె ఈ కథానాయకుడు శ్రీహరి, ఉప 
నాయకుడు హిరణ్యకశిపుడు ఇందలి కథ అభ్యానములుగా నుండుటచే సాఫీగా 
సాగలేదు కథ నృసింహుని ఇతివృత్తమేయైన కే!త మాహాత్మ్య (ప్రధానమైనది 
సింహో (దిని, స్వామిని, గుడి (ప్రాకారాదుల వర్షనలును చూచిన మేత వర్ణనలు 
కన్పడును, కొవున పురాణ ఫక్కిగా నడిచి (ప్రబంధ వర్షనలు గలిగిన మేత 
మావోత్మ్యమైన సింహాచలము భూలోక వైకుంఠముగా వర్ణింపబడినది 


4. వరనలు 
ణి 


1. 'హీమవతి వుర వర్ణన 

ఈ నగరమును హిరణ్యక కశిపుడు పాలించుచుండెను దీని నెన్న బహ్మకై న 
నలవి కాదు క్లైలాసాడి దేవతలు నివసించే మేడలు - ఆకాశ వార్మములు - 
పాలరాతి చెక్కడములు _ వెన్నెలలోని కాంతులను తిరిగి అంబరమున కెగ 
జిమ్ముచుండెను రత్నసౌధములు కుఖేరుని కించపరచే ధనరాసులును గలిగి 
యుండెను 


శి. వైకుంఠ వర్ణన 1 

పారికా(శ్రయమైన వైకుంఠము బంగారు మెరుపు తీగలవలె తోచి మేడల 
కాంతులును చం దకాంతపు మేడలును, మరకత మణిగణములబే నిలిపిన 
మకరతోరణములును, నిటారుళగల కవాటములును, స్వచ్భమైన గోమేధికలు 
గల వేదికలును, పుష్ఫరాగములచే నిర్మించిన కప్రోత బొమ్మలును, వ[జముల 


72 కూచిమంచి తిమ్మకవి సింహాచల మావీత్మ్యము-ఒక పరిశీలన 


సోపానములును, వైడూర్య వేదికలును, బంగారు గృహంబులును, ముత్యాల 
తోటలును గల వెకుంరము మిక్కిలిగా (ప్రకాశించు చుండెను బంగారు వెండి 
లోవాములతో నిర్మించిన గోపుర శిఖరా(గ్రములు వెలసియుండెను ఆచ్చర 
కన్నెలచే వీచబడిన చామరముల వలన ఆ గృహముంందలి జనులు సేద డీర్చు 
కొనిరి చల్లని వెన్నెల కొంతులకు వెండివలయమై ఆ నగరము లొప్పారెను" 
మవోవృక్షములపె నివసించే కీర శుక పికాదుల కలకలారావములు వినిపించు 
చుండెను చి[త్రవితానములు గల్లి ఘనపతాక ములు గల్లి నవరసములు గలిగిన 
వారయ్యు కలహాంస౨ నవ్వడి వింటున్నారు సకల కుసుమములచేతను, నిర్మల 
ముత్యాలచేతను, మాటి చాటికి కేశ సంస్కారము గావించుకొనుచున్నారు నగర 
మంతయు ధూపములచేత గభాళించుచుండెను వెన్నెలలో శృంగములు వెలు 
గొందెను ఆకగడుగన ఆమృత నదులు (పవహించెను, ఇట్టుండ మంటపము 
నందు విష్ణువు నివసీంచెంని అద్భుతముగా వర్ణించెను 


తీ. సింహాచల వర్ణన : 

శ్రీహరి సింహాచలమున పూజింపబడిన _పహాదుని మూలమున పారణ 
కళివుడు చనిపోయెను అట్టియెడ నిచట పరమేశ్వరుడు వెలసీల్లెను, "అహో 
బిలమున కెంబమున పుట్టి దైత్యుని చంపి, కృత శౌచమున రక్తపు చేతులు 
కడిగి, హరింపావమున కల్మషములు నాశనము చేసి, సింహాచలమున (శ్రీయ 
క్షుడె నివసించెను 


ఇట్టి సింహాచలమున బుట్టిన మాశవకోటికి మరుజన్మ లేక స్వర్గధామమును 
చేరుదురు ఇచటి స్వామిని జూబినవారికి, పాపములు నశించును ఆ కొండవై పు 
చూచి (మొక్కు_వానికి ముక్తి లభించును ఆమర వరులచేత కిన్నరాదులబేత 
పూజింవబడెను పురూరవ చ(కవర్తిచేత పూజింపబడెను ఇచటి అరణ్యము 
ఫలాదులనొసగి కై వల్యము నందజేయును ఇచ్చటి వర్ణనలు (ఐహ్మాది దేవతల 
కును పొగదిశక్యము కాదు ధరణీపైనగల కే_త్రములలో సింహాచల శే(త్రమే 
గొవ్బ్వదని చెప్పెను 


తృతీయ (ప్రకరణము 78 


4, బుతువర్గన ; 


భూరుపాములు మిక్కిలి పెరిగియండెను అందులో నివసించు శుక 
పిక కారికములు గానములు 'సేయచుండెను వసంతమున మన్మథుడు చెలి 
కొయ్యడతో వనమున పవేశించెను జుకనాదములు వేడగానముబయ్యె తెల్లని 
కేసరములు ఆశ్నింతలయ్యె తేటి గీతములు దేవకన్యల పాటలయ్యె పుప్పొ 
డులు గంధములయ్యె మల్లె మొగ్గలు తలం(ఖాలు అయ్యె చూత మామిళ్ళు 
తోరణము లయ్యె, పండుటాకులు వేదికలయ్యెను గురివిందలు పందిళ్ళు 
అయ్యెను 


చండాలురకు పాన కాంక్ష గలిగె జనులకు కోరిక లీరికలెత్తె విప్రులకు 
కభవలము గలీగెను గంగి తీరమున గల శివునివలె కొండపై గంగ కన్పడెను 
ఆలసిన సురరాజునకు సేద దీర్చెడి ఏరులు- పిల్లవాయువులు. సంగిత ధ్వనులు 
గాక హిరణ్యక శివుని తపస్సునకు ముత్యాల సేస వలె వడగళ్ళ వాన కురిసెను 
అనేక జంతువులు నివసించి, శతు భావము విడనాడి సొఖ్యముగా నుండెను 


ర్‌, యుద్ధ వర్ణన | 


[బహ్మాచేత వరములు పొందిన హిరణ్య కశివుడు దేవలోకముపె 
దండెత్తగా, ఇం(దుడు ఐరావతము నెక్కి. దేవగణముగూడి యుద్ధమునకు సిద్ధ 
మయ్యెను ఇందుడు దానవేశ్యరుల (ద్రుంచెను శమనుడు కాలదండము చేత 
మితిలేని యుద్ధము చేసెను 


6. డౌహృద వర్గన ః (గర్భధారణ వర్ణన) ! 

హరిభృత్యుడు ఆంబరము నుండి తెగిన తారవలె దితి కోడలి గర్భమున 
_పవేశించెను ఆమెకు గర్భలక్షణములు పొడ సూపెను రాక్షసుని కీర్తి విస్త 
రిల్లానట్టు కలికికి నూగారు నల్లనయ్యెను రాక్షసుని వాసనంవలె పడతికి హార 
ములు భారమయెను దేవతలు సుఖింతురో యన్నట్లు చెలిచెక్కి.లిలు మారి 
ఫోయెను జగముణు మూగువలె వకు నుడులు దిరిపోయెను హరి వెదరింపులా 


గాన్‌ కూచిమంచి కిమ్మ కవి సింహాచల మాహాత్మ్యము ఒక పరిశీలన 


మం పట్లు పొంతి నుదరము హెచ్చెను ఆమెకు నుంటి చొర వయ్యెను మన్మథుడు 
గలు గొం:ర ా*యన్నెట్టు వవ కోథలు తో7ౌము 


"bh 


ఇతిక మోము వెల వెల బారగా బంధీకృతులకు కోంతులు అమరెను 
ఈ విధము” “వ ాగములు మోనీన పిదవ ముద్దు కొడుకును గినెను 


₹ చంద్రోదయ వర్ణన 
పన్హోయని ఎద్దితో పడవేసినవుడు రశ్సీంచుటకై సూర్యుడు (గుంకెనో 
ఎట్టురవి వాస్తుంాను. పద్మములు వికసీంఎను హేమ కశిపుడు 
చయ్‌ = ఎని భయం కొడ్డావీించగా విష్ణు పదముఎ పూజవలె చుక్కలు 
గమ మొలిను కళ్చిమ దిశం చం[దుడు రాశనుని చంవు కోనము,. 
బాం వైరి వాను తనయుని చంవ ౬ఎపెట్టిం ద్రైత్యుని జూచి నవ్వినట్లు 
ఆ “కాశి వ్వెను చల్లదనెము హెచ్చెను 


రీ సూర్యోదయ వర్ణన 
(శవ్మాదేవుడు రైత్యు కిచ్చిన వరము తరువాత సూర్ముడుదయించెను 
కార -ంధిము ఎల్లుకొనుోట్టు సూర్యకిరణాలు భూమ్మిపైె వడసోగెను తేటి 
సంధి తనలు పొరను చిక్రాాఎములు కవగూడెను కృముదములు 
చాడ. టాం ఎ వోంకలు నీడను కలునల లుట్టము గినరాడయ్యై ను 
పాట్ట. వూ వై (రారు ఎడి దాగశు. ఏమిటి తధా దబ 
అొతో యుప కూంలిడెకు. నము విప్పిన ఎద్ముముమై హిషవిందుఖులు 
గరి వుచ్చ స్వెకులు రంగా దంవతులు (క్రీలో జేలియాడు టు గురిెాక్షరాని 
నై ళం 
ఏ వతం ఇట్టుంకగా బార్వోదవయ య్యెను “ 


కు 


4 వరు వర్ణన 
ఆటోకు చ[3వర్తిని జూచి ఊర్వశి వంచిన వింము వరీంవణడిన.న 
ల & 
మె డో కివుషో రశపక రుడో ఇం(దుడో, కాక గంంర్వుడో, కిన్ను రుడో 
a అజా నా! లు | 
మి ఆ  చా-ంవపై క్ర ఎకుచున్నాడు ఆ రాజా డ్వమెంతో నన్న నింషా 


తృతీయ (పకరణము 75 


కటివలె నున్నది చక్కని మొగము, నిజముగ చం[దుడో, ఇతని చక్క-దనమ 
పొగడ (బహ్మాతరము గూడ కాదు ఇతని కన్నులు జూడ మన్మథుడో, దొర 
బిడ్డనో, కన్నుల జూచియే కన్యలు వలతురుగదా। చంద్రుని కన్న చక్క-నివాదు, 
ఈ చక్కని సొగనుకాని జూచిన కాంతలు మదిలో పొక్కిపోరా | అని 
చ[కవర్తిని జూచి ఊర్వశి సమీపించి (ప్రేమించెను ఇట్టి పురుషవర్ణనము చేసిన 
వారు చాల తక్కువ ఎక్కువగా శ్రీవర్ణనలు చేయట పరిపాటి. 


10. స్త్రీ సొందర్య వర్ణన : 

పురూరవుడు ఊర్వశిని చూచి మోపించుట బంగారుబొమ్మ యో! చం(ద 
రేఖయో! కల్పవల్లి యో, నిలుకడగల (కొమ్మెరుగో! మన్మథ బాణమో, వలపుల 
గుల్కు- మాజణీక్యమో! సరస్పతి చేతి వీణయో కాక ఈ కన్నెకు భువన విచి(తము 
గలుగ నేర్చునా! 


నల్లని కొప్పు, చన్నుల చెన్ను ఓర చూపు సొమ్ము చక్కని చిలంక 
ముక్కు, ముద్దు మోము, మృగము చూపు దొగిలింపనా? ఊరుద్యయము చేత 
రంభను వరాథవించెనాః పద్మకాంతిచే చం(ద్ర రేఖను దూలనాడెనా? మేదిని 
కాంతిబే బంగారము దూరమయ్యెనాః తిలో త్తమా? దీని దగిలి ఆందమును అనుభ 
వింతును గాక, నవ గంధములు గల్లి సన్న వస్త్రము గట్టిన మేటి గుబ్బలాడి 
హరులను ధిక్కరించె తరుణి గొవ్ప నేర్పరి చల్లని గాలి, మరుని బాణము 
నవ్యడి, మొనయు కచములును, నాసికా ధరసనములును యెన్నదగినవి 


11. గజ వర్ణన : 

మదగజములు దండము లెత్తి మదకరి పై సువర్ణ వంకము వెదజల్లెను. 
మంచినీటిని తొండము నింపి కరి పె చల్లెను వాటినేమని వర్షింతము? చెప్పరాని 
(క్రీడల లేలుచుండెను, 


నొలుగు మూడు గూడి రవి రథము లాగుచు చివరకు స్వామిని సీకి 
ముంచెను నూర్యు కౌగిలియని తలంచిన శ్రీయో యక్నట్టు సాం(ధ్రములు దాటెన్ను 


16 కూచిమంచి తిమ్మకవి సింహాచల మాహాత్మ్యము_ఓక పరిశీలన 
ర. కథాశిల్పము 


ఇందలి ఇతివృత్తము చిన్నదైనను క్నే(త మాహాత్మ్యమగుటచేత కథ 
సాఫిగా సాగదు, వర్ణనలు ఎక్కువ స్థలమహిమ చూపుటచేత మిక్కిలి వర్సిత 
మైనది కవి ఇండలి కథను మనోవారమూ చి(తించెను 


పాఠ చిత్రణ । 

ఇందిలి పా[తలు హిరణ్యకళవుని ఇందని యిద్ధము- (బప్మా వర' 
ములు (వవ్హాదుని భక్తి భావన - సుముఖుని పాత - పురూరవుని అవయవ 
వర్ణన _ ఊర్వశి ఆవయప వర్ణన - సింపోచలమున గల జంతు జాలములు - 
భూరువాముల వర్ష నలు మిక్కిలి నుశోవారముగా గరవు 


కథలోని నేర్చు ॥ 


ఇది క్నేతమావోత్మ్యమైనను [ప్రబంధ వక్కిన నడిపి జై మిని మునీం[దు 
నికే కథ చెప్పించుటవలన పౌరాణిక స్థానము కల్పిందుకొనినది 


నాటకీయత : 


మనుచరి(త్రలోని వరూధిని కథవలె శృంగార రస |వధాశమై నాటకము 
రమ్యముగా సాగినట్టు తోచును. సుభాంశముగా సాషన కథ 


నాయక _ వాయిక లకతణములు : 


ఇందలి |[పధాశ నాయకుడు శ్రీహరి ఉపనాయకుడు హిరణ్యకశిపుడు 
న! 3 
భక్తుడు (పహాదుడు ఇ౨(దుడు సెనానాయకుడు, (ఐవ్మా వర[వదాత ఇట్లు 
సొగిన కథ పురూరవ _ ఊర్వశిలలో శృంగార భఘష్టముబన్సు, కృలియ్యదొక్కి 
పురుష క్రీ వర్ణనల కాఐనాఎమైవది ఇందలి నాయక నాయికల లక్షణాలు 
పౌరాణిక సంబంధ మైనవి, 1 


తృతీయ ప్రకరణము 717 


శ్రీ సింహాచల కేతమాహాత్మ్యమునకు ఖీ మేశ్వర 
పురాణమునకు సామ్యము 


శ్రీనాథుని భీమేశ్వర పురాణము (ప్రథమ మేత మాహాత్మ్యము (తెలు 
గులో) శ్రీ భీమేశ్వర పురాణము రచించిన శ్రీనాథుడు 5వ శతాబ్దముసకు 
చెందినవాడు గదా! ఇతిడు తని వురాఐముటలో పురాతన కవీం[దులను (ప్రధమా 
శ్వాసము క, 6, ?, 8, 9, !0 వద్యిముఎలో కీర్తించెను కుకివినికూడ 18 
నుండి 17 పద్యములపరకు నిరసించెను 


భీ సింవోచల కేత్ర మాహాత్మ్యిములో కూచిమంచి తిమ్మన (ప్రథమా 
శ్వాసములో 9, 10, పచ్యములలో కీర్తించిశాడు కుకవి నింద చేయలేము తన 
వంశ వర్ణన గావించినాడు శ్రీ నాధుడు అన్నయ మంత్రి వర్ణన గావించినాడు 


ఖీమేశ్వుర పురాణములో “కమలనాథుని మనుమడవు విములమతివి"- 
శివపురాణంబు తెలుగుగా జేయమొకటి. ఆన్‌ తన కంకితమిమ్మని కృతిపతి 
కోరినాడు 


తీమ్మన తన కొవ్యమును భగవంతునికి అంకిత మిచ్చినాడు 


ఫోతన భాగవతంలో “ఇమ్మ నుజేశ్వ్యరాధ ముల,  . వావానంబులు” అని 
చెప్పి థగవంతునకే ఆంకితమిచ్చినాడు గదా! 


అభీ తిన్మునయు అంకితము గావించినాడు 
కం॥ వనిబూని తుచ్చభోగం 
బునకై కొరగాని జనుల టౌగడుటయెల్డన్‌ 
గనుగొన నివావరదూరం 
బనితలచి వినిర్మలాంత రంగుడవ, పవన్‌ 1 
అని తలచిన తిమ్మన సింహ్మోది నాథునకే తన కావ్యాన్ని అంకితమిచ్చి నాడు 





1 శ్రీసిం మా-1-57 


78 కూచిమంచి తిమ్మకవి సీంవోచల మాహాత్మ్యిము-ఒక పరిశీలన 


ఖీమేశ్వర పురాణములో శ్రీనాథుడు వెండపూడి అన్నయామాత్యుని 
పూర్తిగా వర్ణించినాడు 


ఈ రెండు కొవ్యాంకు స్కాంజ వురాణమే ఆధారమని ఇద్దరు చూపి 
నారు మూల స్ధల పురాణములోను స్కాంక పురాణము ఆధారమని చెప్పబడినది 


శ్రీవాథుతు తిన పురాణము నకా పేరు వచ్చిన విధమును (క్రింది విధముగ 
చెప్పబడినది 


కం॥ ఖీమమగు గరళ కూటము 

భూమియు గిగనమును దిశ ల బొడచూపి కచో 

వీయుగతి (మింగె గావున 

ఖీమేశ్వరుడయ్యె నితడు విరుదాంకమనన్‌! 
ఆని చెప్పుట వలన క్షేత్రమునకు భీమెశ్విర స్థలనామము గిల్లి పుణ్మక్మేత్రముగా 
వెలసినదిగా భావించదగును 

అదే విధముగా తిమ్మన 


కం॥ సింహా కారంబున నర 
సింహో ధిష్టికమున్రై వసించు నెగేం్యద్రం 
బంవాస్సంబో రక మడి 
సింహా[ది యనంగబరగు శివరరమగుచున్‌కి 
అని చెప్పినాడు 


భీమేశ్వర పురాణములో ఖీమేళ్వరుడు (శివుడు) అధినాయకుడు సింహో 
చల కే(త మాహత్మ్యములో సింహా[ది నారసింహుడు (శ్రీవారి) నాయకుడు 


1 భఖీమేళ్వుర పురా-క-46 
కై శ్రీ సింమూ - 1-8 


తృతీయ (ప్రకరణము 79 


కొవున ఖీమేళ్వరము శై వ (పాధావ్యముగలది సీంహాది వైష్ణవ (ప్రాధాన్యము 
గల్లియున్నిది 
౧ 


భీమేశ్వర చురాణము తొలి తెలుగు కేత చూహత్మ్యము ఇందలి కథా 
(పారంభమున నైమికారబ్యమున కౌనకుండనముని తన శిష్య గణంబు 
లకు చెప్పిని కథలో రోమహార్షపు(తుడు బాదరాయనుని శిష్యుడు సూతుడు 
ఆతని వంన స్కాంద పురాణమును వినుచుండగ వ్యాసుడు కాశీని బాసీన 
విధమును చెప్పుట శిష్యులు కారణములడు౧టతో (ప్రారంభమైనది 


సింహాచల 'శ్నే్యత మాహత్మ్యమున జైమిని మునీంద్రుడు తన శిమ్యలకు 
పుణ్య కథలు చెప్పు సందర్భమున జగన్నాయకశ్నే[త మాహాత్మ్యము వింటిమి 
ఇంక వినంగిన త్నే్య[త మావోత్మ్యమేదేని గలదా? అని అడుగుట నలన జెమిని 
నృసింవా చరి[త చెప్పుటతో కథ (ప్రారంభమగుచున్నది భీమేశ్వురములో 
బుట్టినవారికి మోక్షము లభించునని చెప్పుటలో కవి. 


కం॥ అచ్చమగు భోగ మోతము 
అచ్చోటం దొరకు గరతలామంకముగన్‌ 
విచ్చల విడి [బతికి నమం 
జచ్చిన గడు లెస్స ఖీమ శంకరు నగిరున్‌! 


ఇళ్లే తిమ్మన తన వేత మావోత్మ్యములో- 

చం॥ పొలుపుగ సింహకై అమున పుట్టిన మాకవ కోటి కెప్పుడున్‌, 
గలుగదు తల్లి గర్భమున గమ్మర బుట్టు టయే స్థలంబునన్‌ 
బొలసిన పుణ్య మానసులు భూరి వినిచ్చల భోగలీలలన్‌ 
వెలయుచు విష్ణు లోకమున వేడుక నుందుర నేక కాలముల్‌కి 


1 ఫీమేశ్యర పురా _ 2.19 
జి అ్రీసిం మా - 1-85, 


60 కూచిమంచి తిమ్మికఏ సింపోచనల మాహాత్మ్యిము-ఒక వరిశీలగి 


భీమేశ్వర పురాబములో శ్రీనాథుడు 

కం॥ దఖుని సవశాగారము 
దషారామంబు శివుడు చన్మధ్యము నం 
సాఇజాత్కరించి యుండుట 
మోక్షము ఖభోగంబు (వాతెముజ్జగ ముంకుశ్‌! 


తిమ్మకవి కొవ్యములో- 

An చెలగు భగవంతుడా నంసి.హమూర్తి 
సదయు హృదయుండు భోగ మోషి్యపదుండు 
భక్త వత్సలు డిఖిల సంపత్కరుండు 
పూని విరతంబు జగముల (బోచుచుండు కి 


ఈ ఖీమా వరాని కేది సంరాదని శ్రీనాథుడు - 

తే॥ ఖీమనాధేశ్వరుని వన్న పెద్ద వేల్పు 
దతవాటంబుకంటె నుత్తమ పదంబు 
స్త గోదావరము కంచె సకల తీర్ధ 
సారమగు తీర్థరాజంబు జగతి లేదు క 


తిద్మున సింవోచలాన్ని మించినది లేదని _ 
సీ; మజియును సింహాద్రి మహిమ వర్ణించెద 
వినువారి కెంతయు విస్మయముగ 
మది బుట్రియగ్గిరి మాహాత్మ మంతయు 
ళు 0 
నెన్నిక గావింవ నెన్న దోపు 





కె ఖీమేశ్విర పురా _ 2.16 
ఎ త్రీసిం మా - 1-99 
శ ఖీమేశ్వెర పురా - 2-18 


తృతీయ (ప్రకరణము 81 


సకల ధర్మంబులు [ప్రకటంబుగా నందు 
దిన దినంబును ([బవర్తించు చుండు 

నవిరళముగ మహేం(దాది శెలములనే 
కమ్ములు ధరణిపె గలుగు గాని 


గ్‌!  యెొవ్వియును సింహగిరితోడ నీడు కొవు 
గంగ మొదలగు నదులు చక్కగ (ప్రవాహ 
రూవమున నందు [బవహించు నేపు మీర, 
మునుగు వారల నెపుడు బావనుల జేయు 1 


భీమేశ్వర పురాణములో శ్రీనాథుడు. 

కలగ దశ్నీణ వారాణాశికిని 
మోక శ్రీ భోగ ఏభవ మూలంబునకున్‌ 
దశారావుంబునకు స 
దృత్నంబగునట్టి పుణ్య షత (తీర్థము గ లడే?ి 


మరెయు.- 


తె మోశవిభవంబునకు సొటి మోడకలత్న్మీ 
భోగమహిమంబునకు సాటి భోగ మహిచ 
వారణాకికి శ్రీ దక్షవాటమునకు 
దార తమ్యంబు జర్చింప ధర్మ మగునెణ్‌ 





శ్రీసిం మా 1-121 
భీమేశ్వర పు 2-20 
ఫీమేశ్వర పు 4-40 
KTS-6 


య 5 


82 కూచిమంచి తిమ్మకఎ సింహాచల మాహాత్మ్యము-ఒక పరిశీలన 


కం॥ కోణార్క న్మ్యలము వా 
రాణి కేదారి తీర్చరాజము పఉుంఖీ 
కోజణంయి కుక్కు మేశి 
హైణు స్టానలంబు మోష్షధానుము లెందునేే 
@ 


తిక తన కావ్యములలో 

ఆ వ శతిసహోచిల (మును) కృత శెచమును పారం 
పావమును మృుగేం|ద పర్వలంబు 
నన్నిటికిని చెక్కువగు వడకేసరి,.. (7) 
స్టా ,,౦గులం(డు తత్వ విధులు అని పేర్కొ_నెను 


పోతన జగత్తునుగూర్చి చెప్పిన పద్యము “ఎవ్యనిచే జనించు జగ మెవ్వని 
లోపల” అనువటే రియినయ “ఉఊ॥ ఎవఇడ లీంచే జగములన్సి యు మున్ను 
చ శ్రే న్‌ ల 
సృజించె (పేవుతో” అను వచ్యమును 'పేర్కొానెను 


ఖీమేళ్వరములో చేసిన దాళములసు శ్రీనాథుడు 

చె అచట దానంబు హోంం గుఫ్యయన విభులు 
(శాద్ధమును దేవతా సమర్చనము, |వతము 
లొక్కుటొక్కటి కోదై గుణోవలద్ది 
సంభవించును సఆఆంబు సాధకుడుకి 


ఆని వరించగ.. 
2) 





1 ఫీమేక్ష్యిర పు 8_147 
కి శ్రీసిం మా 1-78 
శ్రి ఫీమేళ్వర వరా 8.148 


తృతీయ |వకర ణము 88 


తిమ్మన సిం మా లో 


An 


కం॥ 


రహి.ఎరు కే[ర్రమున రఏ(్రివాం వేశి 

చేయు భారంబులద్దంబు వేద వెద్యు 

లైన విప్రులకిడు భలందిచ్చు సింహ 

గిరిని తుల మెత్తు పసిండి భూసురుం కిడిన 1 

కనకపు కొమ్ముల మొదవుల 

నానగ రయుతంబు దాన మొసగిక భల మ 

బ్బును? సింవాగిరిని భూదివి 

జునకొక ధేనువు నొనంగు సుగుణాత్మునకున్‌ ౨ 

అని దానగుశములను పేర్కొన్నాడు శ్రీనాథుడు చూపిన (కొద్ద పిండ 


[వదానాది విధుల ఫలము 


au 


ద త్రమివ్షంబు హుతమదీతంబు నరుల 


కచట నక్షయ భలము జేయంగి శాలు 
(శాద్ద పిండ (పదానాది సకల విధులు 
నందు ఫలియించు వర్గయ యందువోలెశి 


ఖీమేశ్వరమున చెప్పిన (శ్రాద్ధ పిండ (ప్రవాన భ౭మును గయలో జేసిన సమాన 
ముగా చూపినాడు ఆ్టే. 


An 


తిమ్మన కవి 

అవని పై ముర్త్యు డఖిల (పయర్నములణు 
నరమృగేం[ద సమర్పితాన్న ములచేత 
(శాద్ధకార్యాధికంఒతి (శద్ధతోడ 
విధియుతంబుగ నెపుడు గావింపవలయు4 


సీంహాచలమున చేసిన (శ్రాద్ధ కర్మాదుల ఫంమును చూపినాడు, 


శతా 60 WD ౯ 


శ్రీసిం మా 1-101 
సిం మా. 1.108 
ఫీమెశ్వర పురా = 8.155 
థశ్రీసిం ఎ - 5.78 


ర్రీ్మ కూచిమంచి తిమ్మకవి సింహాచల మాహాత్మ్యము.ఒక పరిశీలన 
ఫీమేశ్వరమున శ్రీనాథుడు చూపిన స్థానములు 


తే! రుద వాటిక భీమేశ్వరుని నివాస 
మందు రామేశ్వర స్థాన మభ్యధిక ము 
రామ తీర్థంబునందు సారంబు సాటి 
ధర్మ మర్మంబు రుది పాద స్థలంబు1 


ఆప్టే తిమ్మన- 


గ; ముప్పది రెండ. నృవారికి మూర్తి ఖేద 
ములు గలవటంచు విందుము మునిజనా (గ 
గణ ధరణీ తలంబున గణనికెన్ని 
నరహరి స్థానములు గల వరసి చూడి, 


మరియు నింకొ కటి. 


అ. వె. శృతి నహోబల(మును) కృత శాచమును హరిం 
పౌవమును మృగేం|ద పర్వతంబు 
నన్నిటికి చెక్కువగు నరకేసరి (2) 
నావకంబులం|(డు తత్వ నిధులుకి. 


వ. చారామంబుల విషయాలను శ్రీనాధుడు చూషినవి ._ (తిపురాసురుల కుల 
దేవతయగు లింగము నైదు భాగములు చేసి శివుడు 1 కృష్ణనఏ యొడ్డున గల 
ఆమరావతిలోను, 2. పశ్చిమ గోదావరి జిల్లా థీమవరము దగ్గర వూరిలోను, 
శి. ఇదే జిల్లా షాలకొల్లులోను; 4 సామర్ల కోట దగ్గర రీమునర ములోను 
ర దావారానుముళోను వెలిసీశవే పంచారామములు 





1... భీమేశ్వర పురా - 8-169 
ఏ. శ్రీసిం చూ. 1.68 
8. థీ సిం మా. 1.78. 


తృతీయ (పకరణము 85 


నేడు “తణుకు” యనబడు (గ్రామమునకు సమీపమున తారకాసుర వధ 


జరిగినట్టు కొన్ని ఆధారములు కన్నడుచున్నవి నేటి తణుకునే నాడు గోస్తనీ 
నడీ తీరముగా పిలిచెడివారు 


1, 


స 


తణుకు _ పళ్ళ్చిమ గోదావరి జిల్లాలో వశిష్టానదికి 8 మైళ్ళ దూరమున 
కారకొసుర పురము గలదు ఈ (ప్రాంతానికి నాలుగైదు (కోసుల' 
దూరమున [కింది [గామములు గలవు 

వేల్పూరు - దేవతలు విడిచిన చోట 

కావలి పురము _ దేవతల రక్షణ శివిర మున్నచోట దీనిని నేడు కావలి 
పాడు ఆందురు 

ఇతేం[ద పురము - దేవేం(ద్రుడు భూమిలో విడిసిన చోటు. దీనిని నేడు 
“ఇతేం(దపజ్జు” అందురు. 

అర్జునపురము _ దేవతలకు సహాయముగా వచ్చిన కార్తవీర్యార్దునుడు 
విడిచిన చోటు 

కుమాధపురము - కుమారస్వామి విడిచిన చోటు ఇడే నేడు కొమరామము 
అందురు 


సోమ రాజేం(ద పజ్టు ఈ సమీపముననే ఈ పేరున ఒక (గామ 
మున్నది ఇచ్చట సోముడు _ ఇం(దుడు కలిసి విడిసిన చోటుగా 
గావచ్చును 

దేవదానవుల పుంత - ఇది నేడు జుత్తిగ అనే సీమలో గలదు శీరఖీనూ 
రామములను రెండు యోజనముల దూరము 1 


వ్యాసు డీశ్వురుని స్తుతించుటలో శ్రీనాథుడు- 


ఎవ్వని యాజ్ఞ సీరేడులోకంబులు 
వర్తించునట్టి దేవరకు గాక 
(గ్రహా తారకములు నిక్కముగ చెప్పని యాజ 
Cy 
వర్తిల్లునట్టి దేవరకు గాక 





క్షే, 


ఆం. సా, ప కాకినాడ, సంపుటం-41, సంచిక 1-శి 


88 కూచిమంచి తిమ్మకవి సింహాచల మాహాశ్మ్యము-_ఒక పరిశీలన 


మనువులు పదునాల్గురును యదా జ్ఞాయు క్తి 
వ ర్రింతురట్టి దేవరకు గాక 

భువన పాలకులు య|ద్ఫూలకా జాయ డి 
వ ర్రింతురట్టి దేవరకు గాక 


తే! ధూర్ణ టికి గాక భీమనాథునకు గాక 
నిభిఐ కారుణ్య కల్యాణ నిధికి గాక 
యన్య దైవంబులకు నేలయధిక భక్తి 
సంఘటింఠు గరాంబుజాంగులి పుటంబు! 


తిన్మున తన కావ్యములో వృసింహుని గూర్చి _ 


సీ) ఎవ్వాని నామంబు హేలచేనె న 
నా 1 
wa జ్‌ 
త్యంతముగా ' ద్దనై 3 నొక 
పట్టున గీరింపబడి యశేషావు సం 
వహారజము గావించు నబ్బు రము 
నెవ్వని గిరింవ నిలలోన వర్షా 
ae! _-] 
మాధికారంబు నింతైన దేళ 
కొలాది నియమంబు కలుగక యుండ నె 
వ్వని పేరు కలలోన నెనసి తలప 


సరగ సంసారభయ వినాశన మొనర్చు 
సజ్జగన్నాధుడభిల భూతాంతరాత్ము 

డాది దేవుడు సంసిద్ధడవ్యయుండు 

తవిలి వినుతింప నెటువలె తగుడు చెపుడశీ 


1 భీమేశ్వర పురాణము _ 85-000 


కొ. థభ్రీసిం నూ 8.161, 


తృతీయ (ప్రకరణము 87 


ఖీ, పు లో శ్రీనాథుడు చూపిన కాకములు 


నే 


(తపున పువృలతామకల్లీ వటోలికా 
కార వేల్దకుడుంగ కముల తోడ 
గూష్మాండ వృంతాక కోలకి చించికా 
కాయమాన కదంబకములతోడ 
శాకినీ మూలకచ్చ(కాక సారణీ 
ధాన్యాక మేఘనాదములతోడ 
విప్పల్యు పోదకీ పీతవలాండు క 
వాస్తు కాఖాకోటీ వాటితోడ 


రొజనలతోడ శృంగ బేరములతోడ 
జిలుగడపు బెండలము తోడ జేమతోడ, 


నొప్పు నాలుగు పొలములందు పవనములు 
భువన సారము పీరికా పరవరమున1ే 


(ఇవి నేడు కాకినాడ (ప్రాంతపు కూరగాయలు ) 
తిమ్మన చూపిన వృష విశేషాలు 


స్యందన చందన తిందుక సిందుక 
వందక మందార కుందములును 
లౌలతమాలహింతాల సొంరసాల 
మాలతీతూ కుందాలములును 
జంటీర జంబూకదంబ నిస్సాంబు జో 
దుంబర రంభా రధంబుక ములు 
కారదారల కర్ణికార భంధీర.. (2) మా 
లూర ఖర్జూర (కణ వారములును 





i, 


భీమేశ్వర పు-£.56, 


88 


కూచిమంచి తిమ్మకవి సింహాచల మాహిత్మ్యము-ఒక పర్తిశీణన 


వటకుటజ నాగ పున్నాగవళ సరకుళ 
చంవకాస్పద పాటలీ రూటలాద్య 

నోక హానేకముల సుమనోహరంబు 

లగు వనంబులు దనరు నన్నగమునందు! 


అని సింహాచల ఆడవి యందలి వృష విశేషములను తిమ్మన చూపినాడు. 


కా! 


వ్యానుడు దర్శించిన సర్పపురమును శ్రీనాథుడు ఉగ్గడించుట 


కాంచెన్‌ సర్పపురాభిధానము డిలింగ జోజి వై కుంథమున్‌ 
ముంచెన్‌ నారద కుండికాజలముల న్మోదంబుతో దేహమున్‌ 
జించెన్‌ గాశివియోగ దుఃఖము మహాశ్నే[తంబు వీక్షించి ద 
ర్శించెన్‌ సన్మునిలోచనోత్సవముగా శ్రీ భావనారాయణున్‌* 


ఆటే తిమ్మకవి |ప్రవ్లోదుడు విష్ణుమూర్తిని దర్శించ (వవ్హోదుని తం(డ్రి 


తనయుని సముద్రముల బడ వేయిరబినపుడు శ్రీవారిని మొర బెట్టుకొ నగా 
విష్ణువుని గూర్చి కవి తిమ్మన- 


ము 


కనియెన్‌ ముందర బూర్డచం(ద్రక త సంకాజన్‌బత గేం|దవా 
వాను విస స్ప విభూషాంణాబర సముద్యన్మంద హాసాననున్‌ 
వనజాతాయత నేేతుకంబుగకు శ్రీవత్సాంకి తోరస్థలున్‌ 

ననమాలా సహితున్‌ మహోన్నతు ృగహపార్థిష్టునిన్‌ విస్లునిన్‌ క 


ఇట్లు థీ ఫీమేశ్వుర పురాణములోని పద్యాలను శ్రీ సింవోచల నేత 


మాహోత్మ్యములోని పద్యములు పోలికలు గలిగి చాల దగ్గరగాగలవు. ఈ రెండు 
శ్నేతమాహత్మ్యముల కాలము వేరైన శ్రీనాథుని (ప్రభావము తిమ్మనపై బడినట్టు 
విదితమగు చున్నది ఇంతేగాక, పోతన భాగ వతమందలి వద్య గుణము లందు 
కనబడుచున్నవి భక్తి (ప్రప త్తియేకాక మోకు (పదము లందు చూపబడినవి, 
క్షేేత విశిష్టతలు కూడ కల్లియుండి కలియుగ జనామోదమునివి ఈనాటికి కూడ 
పొందుచున్నవి 


వ్‌, 
ణ్‌, 


శ్రీ సింనూ 1.128 
ఖీమేశ్వర పురా _ 2.65 
థ్రీ సింమా = 4.89 


చతుర్ధ (పకరణము 


శ్రీ సింహాచల కే తమాహాత్మ్యములో (ప్రతిబింబించిన 
మత సాంఘిక విశేషములు 


తురుష్కుల మొదటి దొడి 


శ్రీ సింహాచల కే్యతముపై 16 వ శతాబ్ది ఉత్తరార్థములో నరసించా 
స్వామి సేవలకు క్లిష్టపరిస్థితులు గల్లియుండెను (క్రీ శ 1580-1018 నడును 
నున్న గోలకొండ సుల్తాను మహమ్మద్‌ సలీకుతుద్‌షామీడ 1580 ప్రాంతములో 
తిరుగుబాట్లు జరిగినవి 


మల్కా- అమీన్‌ మల్కాను సుల్తాను పంపినాడు అతడు కోస్తా [ప్రాంత 
ములలో ఆల్లకల్లోలము అలజడి సృష్షించినాడు సింహాచ-ము శ్రీ కూర్మాది 
భా ట్నా చ 
ఆలయాలమీద దాడి జరిగినది ఈ ఆలయాలలోని శిల్పాలపై _థిల్యాలిపుడు 
జరిగినవే కావచ్చును 


సుల్తానుకు ఈ అత్యాచారాలు తెలిసి అశ్వారాయుడు వంపగ నతడు 
దానాదులు చేసి ఆలయాల సేవలు పునరుద్ధరించినట్టు కీ శ 1604 నాటి ఒక 
శాసనమువలన తెలియుచున్నది 1 


MEST 


1 వరాహా పురాణము! 
శ్రీ ఏలూరిపాటి అనంతరామయ్య 
2, ది సీంహాచలము, టెంపుల్‌ పేజి . 71, 


90 కూచిమంచి తిమ్మకవి సింహాచల మాహాత్మ్యము-కక పరిశీలన 
సింహాచలము'పె తురుష్కుల రెండవ దోడి 


కి ఈ 1718 _ 1787 నడుమ విజయనగర రాజ్యమేలిన విజయరామ 
రాజునకు శ్రీకాకుళమును సర్కారునకు చెందిన జానర్‌ అరీఖాన్‌కు విభేదాలు 
వచ్చినవి, ఇతడు మరారులతో కలిసి రాజుగారి రాజ్యము దోచుకున్నాడు 
ఈ సందర్భములోనే అయివుంటుంది - ఆలయము పెకి తురుష్కులు వచ్చినారు 
ఈ దండయా(త (దాడి) ను ఆపుదలతై ఈ మహారాజు ఆదరణ పొందిన శ్రీ 
గోగులపాటి కూర్మ నాథకవి స్వామిని ఆలయములో (పార్థించసాగినాడు ఈ నమ 
యంలో వాసినదే సింహాద్రి నారసింహ శతకము అపుడే ఆవేదనను ఆలకించిన 
వాడె కందిరీగలు (గండు తుమ్మెదలు) ఆయి సైన్యాన్ని కుట్టి తరిమిన వి (యవ 
నులు) తురుష్కులు, సేర్కొ_నబడినారు కొని మరాయలు లేరు.! 


నేటికి సింహాచలము నందుగల వి(గవహములు కొన్ని విరిగినవి కలవు 
దేవాలయ [ప్రాంగణము గల శీలా సంపదను కూడ తురుష్కులు పాడుచేసిరి 
థీ కూర్మనాథ:ది వాను దేవుని గుడి తలుపులు బిగించుకొని శతకము చదువు 
(|వాయ నంతలో తురుష్కుల దండు గుకిని ముట్టడించెను కావున అప్పటికి 
కొంత శిల్ప సంపదను విగ్రహాలను (దండు) సైన్యము పాడుచేసిరి ఇవి నేటికి 
మనకు కన్చించుచున్నవే గదాః 


కూర్మ దాసుని కోరికమేరకు స్వామి ఆగవహము ది గండు తుమ్మెదల 
రూపము దాల్చినాడు అట్టి తురుష;_ మరంారి దండును కుట్టింప (ఎ రుచునట్లు 
చేసి) చేసినాడు ఆ సెన్యము కొండలపై సప్పలు కుప్పలుగా పడిపోయింది 
మిగిలినవారు పారిపోవుముండగ గండు తుమ్మెదలు వెంబడించి విశాఖ పట్టణము 
లోని తుమ్మెదల మెట్టవరకు పోయి కరచి చంపిశవి కావున ఈ కథ యదార్థ 
ముగా జరిగినిదేన్షని భావింసబడుదున్నది 





1 థీ వరావ పురాణము _ ఏలూరిపాటి అఎంతిరామ్య పీఏ _ 
బి ది సింపిచలము మెంపుల్‌ _ 78 


పంచవు (ప్రకరణము 


విమర్శకుల దృష్టిలో (వస్తుత కావ్యము 


ఆం(ధ కవితరంగిణి కర్త చాగంటి శేషయ్యగారు సీంహోచైల 
మాహత్మ్యము తనకు లభింపలేద ని చూపినారు! 


సమ్మగ ఆం[ధి సాహిత్యం - 12 సంపుటములో ఆరు[దగారు సింహాచల 
మాహర్మ్యము అను (ప్రబంధము గలదని మాత్రము చూపెను దీనిని గూర్చి 
విపులీక రించలేదు థీ ఖండవల్లి ఒక్ష్మీ రంజనంగారు ఆం[(ధ సాహిత్య చరిత 
సం[గహములో కూచినుంది తిమ్మఃవిని గూర్చి ఎలా అన్నారు ఇరడు 18 
శతాబ్ది మొదటి ఆర్ధ భాగ ము శందు జీవిందివట్టును, బహు (గంథములు రచించి 
నట్టును, ఈ కవి నియోగి (బ్రాహ్మణుడనియు, గోదావరి మండలము నందలి 
పిఠాపుర సంస్థానమంద లి కందరాడ (గ్రామము ఇతని నివాసమనియు రలిపీరి 
'సెన్యముల రాకపోకల బెడదవలన ఇతడు చం[ద్రమపాలెము ఆను (గామము 
నరు నివాసము మార్చెను ఇరనిని మిక్కిలి బంధు(ప్రీకి గలవానిగను, శివ 
భక్సుడును, నతని గురువు గెందులూరి లింగి నారాధ్యుడు, తమ్ముడు జగ్గన 
'పేర్కాన్నట్లును చూపిరి ఇతడు ధనము నార్జింపలేదని యు, భక్తితో కృళులను 
భగవదర్చితము గావించిశట్లు తిమ్మన థ్రీ సింహాచల మాహత్మ్యములో (వ్రాసిన 
పద్యమును ఉదాహరించారు * 


ఈ కవి మొదటి (గ్రంథము రుక్మీణీ పరిణయ మనియు, కడపటి (గ్రంథము 
శివలీలా విలాసము అనియు, కీ శ 1715.1756 వరకు రచనలు సాగినట్టు 


tk ఆం ధరవి తరంగిణి !8 నం 188 పేటి 
ల థీ సీం మా 1-64 


92 కూచిమంచి తిమ్మకవి సింహాచల మాహాత్మ్యము-ఒక పరిశీలన 


తెలిపెను ఇతని కావ్యము అందలి విరహ వర్ణన సహజముగానే హృదయంగముగా 
నున్నదనియు రసికజన మనోభిరామమును గూర్చి తెలుపుచు, శ్రీని ఎన్ని 
సౌందర్య వర్శనలు చేయదలచెనో అన్నిరీతులు గలుగ చేసెననికాని, అనౌచిత్యము 
లేదు. నిర్లజ్ఞా శృంగారమునకు దిగలేదు! ఇతడు పురాణా ఫక్కిన నడిపించెను 
కాని నూతనత్వము బేదు శైలి గుణములు (ప్రొచీన కవులవలెనె గలదు శ్లేష - 
గర్భకవిత్వము (ప్రాస చిత్ర రచన గల్లి (దాఇా పాకముతో కూడినదనియు 
రసికజన మనోరామములో స్రీల పట్ట (జార న్రీల) (పళంస తెచ్చియ వారు 
ఆభాగ్యభాజనులని చూపుట యుక్తముగా గలదు 


ఆం[ధ్ర వాజ్మయ చరిత్రలో దివాకర్ల ఆవధానిగారు తిమ్మకవి కాలము 
(కీ శ 1700 నుండి 1156 వరకు జీవించియున్నట్లు చూపిరి. ఇతడు పోతన 
వంటి భక్తిగల కవిగా పేర్కొని, శివభక్తి గిల్లియున్నను, వెష్టవమును కూడ 
కల్లి యుండెశసీ వర్ణ్యపియుడయ్యను జౌచిత్యము దాటలేదని పేర్కొానెను.2 


ఆం[ద శతక సాహిత్య విశానములో గోపాల కృష్ణారావు గారు : 
కూచిమంచి తిమ్మన కవి (క్రీ శ 1715 _ 1760 మధ్యగల వాడనియు, 
(కీ ళ 1729లో భర్గ శతకము రచించెననీ, ఇవి దీర సంస్కృత సమాస 
భూయిష్టమైన (ఫౌడ రచన యనిరి భర్గశతకములో కలియుగ ధర్మాలు గల 
వనియు డబ్బుకై కవులు తుచ్చపు రాజులను ఇం[దులు చం(దులనియ ఫీకిగల 
వాడిని రాముడనీయు, కురూపిని రతీశర్వరుడని స్తుతించే కవులను నిందించెను 


The Simhachalam Temple Dr K Sundaramగారు 18వ 
శతాబ్దములో కూచిమంచి తిమ్మకవి, స్థల మాహాత్మ్యము _ (ప్రబంధములో రెండు 
గలవనియు, ఇతడు పిఠాషర సమీవ దారిలో ఉండేవాడనియు, ఇతడు క ఆళ్వా 
సములుగల సీంహ్మోశెల మాహాత్మ్యము అను (వబంధమును రచించెశనిరి 





1 ఆం సా ప 1శిక్‌ 
వ, ఆం వా. చ, 188 


సంచను (ప్రకరణము 98 


తమ్మక విని గూర్చి కూంబింం వెంకటోయడగ ఎ నుం,ఏ శో 
రంఇనములో. 

“అమ్మ వహాత్ము ని వలనగాదా (సిద్ధి 

౧లిగె కూఎమం. సమాఖ్యకులము కెల్లా 
అని (వస్తుశిం "నాడు 


తెలుగు సాహిత్య సమీఈలో జి, నాగయ్యగారు , 


శ్న్షీణయగ _వథ్యాత కవులలో కూఎమంఏ తిమ్మిని ((క్రీ ఈ 7100 1766) 
పేర్కొనదగినచాడు ఇండు 1716లో రుర్మెణీ వరిబయము, ఏవరగా "వలీలా 
విలాసము (కీ * 1766లో రంంచెనని;, వదవృల కొరకై చబ్బుకై తాను (గ్రంథా 
లను రాజుల +౦కితీచు చేయలేదని పేర్కొనినాడు 


10 


11 


12 


t8 


ఉవయింం క (గంథనూచిక 


అనంతరామయ్య ఎలూరి పొజి _ శ్రీవరావాపురాణబుము _ 1986 

తీ సింహాచల దేవస్థానం 

ఆరు[చ = ఎమ ఆం సాపాత్యాం - అంపుటం _ 12 1968 
ఎమెస్కో. సికిం(దాబాదు 

ఎజ్జుం - నృసింహ పురా ఆము _ 

ఎజ్టన - నృసింహ పురాణము (వచనము) యఎలుసు వేండటర మయ్య ps 
సింహచలం దేవస్థానం 1988 

కమలా అనార్కలి, _ సి శా॥ _ పిరాపుర సంస్థానము - కవి పండిత 
పోషణ _ 19689 ఏ వి ఆర్‌ డ్రుస్టు - కాకినాడ 

కులశేఖరరావు ఎం ఆచార్య - సింవాగిరి వచనములు _ 19068 
కూర్మనాథ కవి, గోగులపాటి శ్రీ సీంహ్మద న రసింవా శలకము-1962 
శ్రీ సింహచల దేవస్థానము - 

గోపాల కృష్ణారావు, కె ఆచార్య _ అధిమ్మేప శతకములు _ 1982 

ఆం (పదేశ్‌ సాహ్య అకాడమి 

[వథాకర కాస్త, వేటూరి _ చాటుపద్య మణిమఐణతి . 1969 

ద్వితీయ భాగము _ (పథమ సఎపుటను 

నాగయ్య, జి ఆచార్య - ఆం్మాం సాహిత్య సమీక్ష _ ౨ సంపుటం - 
19085 నవ్య పంశోధన (వచుతరణ _ తిరువతి 

రామరాజు, బిరుదురాజు, ఆచార్య _ తెలుగు తాననద గేయ సాహిత్యము 
1975 _ జానపద విజ్ఞాన (వచురణలు - హైదరాబాదు 
లక్ష్మీరంజనము, ఖండవల్లి ఆచార్య - ఆం(ధ్ర సాహిత్య నంగివాము. 
1974 _ వెంకటరమణ పబ్లికేషన్స్‌ = హైదరాబాదు 

వేంకటావధాని, దచివా*ర్ష ఉదార్మ_ఆం|గ నొజ్య య చరిై్రము_ [936 
ఆం సారణ్వత ఎరెబత్తు - పైఎరాబాదు 


శఉపయు క్ర (గంథసూదిక 


14 


15 


16 


17 


18 


కప 


20 


al 


22 


a8 


24 


B5 
56 


వేంకట రామని, కూవిఎంచి - నుని నోరంఆ యి _ 197 
ఆం|ధ(పవదే* సాహిత్య అకాడమి _ హెచిరాజుటు 
శేషయ్య, చాగంటి _ ఆ-[ధకవి కరంగెజి 1కి వ సంపుఎము 
కృష్ణ జేవరాయిలు -_ ఆము క్షమాల్యద బావిక్ట్రై - 182 
సుందరం, కె డా! _ ది సింహోచలం మెంసుల్‌ 1954 
థీ సింహచల దేవస్తానము 
నా! 
సుబ్బారాను రాళ్లబండి ఎళొంు1చేకో బర్మితి - 
సూరన, పింగళి _ ఇకాపూర్ణోంయిమొు ౬ వామ్మో  19రిడ 
ఆం[ధ ఎడ్జానకో “ము కశ వ నుంపుటయి 19869 
సం(గవౌ ఆంధ ఎజ్జాన కోం సమితి _ హైదరాబాదు 
శ్రీ భీమేశ్వర పురాణము _ -ళ్యాణి (౧౦0 మండలి _ 1958 _ 
విజయవాడ 
శ్రీ అయీ శారాయణ మివా(_తు విశే ఎంచ _ మే 1384 
భీ పెంహాచల బేవసావము 
ఇ 
ఆం(ధ సావాల్య పరిషత్‌ వ్యతి _ కాక్‌ వాడ 
సంపుటం ఉకే - సంచి 1-8 
ఆం|(ధ్ర సాహింకి వరిషక్‌ వ|తిక _ కారినాడ 
సంపుటం = ర్‌లి, సంచిక _ తలి 
స్థం పురాణము - శ్రీ సింవోచల దేవస్థానము 
సింహాచల కాస పదములు - డొ ఎస్‌ ముకుందరావు గారు 


అనుబంధములు 


Andhra Pradesh District Gazetters - Vishakapatnam 

Gazetters of India - Government Central Press = 

Hyderabad 1979, Page No. 239 Simhachalam Pop': 
4,716, LAT 17° 47' LONG 83 15 E. 


Simhachalam, a hamlet of Adivivaram village, is 
aplace of piligrimage in Vishakapatnam taluk It 18 
situated on the Simhachalam range of hills It 18 
about 16 km. from Vishakapatnam connected by both 
rail and road The Vishakapatnam Airport 18 about 
ten K M from here The temple of Varaha Lakshmi 
Narasimha is situated on the hill which in 244 Meters 
above the sea level The way upto the temple vews 
through the green covered with Pinapple fields, besides 
mango, jack and other fruit trees There 18 a flight of 
broad steps Numbering over a thousand ftom the fort 
of the hil! There 1s also 2 meterable ghat road from 
the foot of the hill, on which Devasthanams buses 
ply regularly Architectually this ancient temple 
deserve high praise It containe a square hring sutma- 
ted by a high tower a porticg in front with a smaller 
tower, a square sixteen pillared Mandapam Facing the 
portico and enclosing verandah, all made of dark 
grainte. All these are richly and delicated carved with 
cavential and flored ornaments and scens trom the 
Vaishnavika Puranas, one of the pillars locally knows 


అనుబంధములు గ్ర 


as the Kappam Stambham (Tribute pillar) is believed 
to possess great curative powers There 1s a stone car 
with stone wheels and pramcing stone horses The 
Image of the deaty 1s small and always kept covered 
with sandal paste In may every year, this sandal paste 
18 removed cermouinously at the festival called 
Chandana Yathra On the north side of the temple 
there is an excellent Natya Mandapam where Kalyano.- 
tsavam 1s performed This Mandapam 18 supported by 
96 9111276 of black stone, exquisitely carved and arran. 
ged in sixteen rows of six cach The exact age of the 
temple 18 known but 1t counting an insciiption dated 
as for back as A D 1098.99 of the Cholaking Kulot. 
tunga Iwho conquerred the Kaliuga territories Ane 
othr inscription shows that a queen of the Velanadu 
౮౦1౩1 Gonka II1(A D 1167-56) covered thaimage with 
gold A third srys that లుం eastern ganga king Nara. 
simha I buiit the Shrine, the Mukhamandapam, the 
Natyamsndapam and enclosing Verandah 18 black stone 
and the other grant incribad on its walls make ita 
place of historical importance. The most 1mportant 
festivals celebiated here are (1) The Kalyanam of 
Varaha Lakshmi Narasimha (March-April) (2) Cha. 
ndana Yathra (May) and (8) Vaishaka Poornima (May) 
on all theses occassions Pilgrimiging numbering some 
thousands congregate them A part from the religions 
importance attached to the place, Simhachalam is a 


place of enchamptingy scene beauty 


KTS.7 


అనుబంధము _ జ 


(INSCRIP TION No 90, 511 VOL. VI, No. 1170) 


Vijayanagara 


{Krishna Devaraya) Sika 1488, ౨112౯3, Chaitra, Bha (1) 
2 = (Saturday) 29, March 1516 A D. 


The Inscript'on introduces the prasasti of the 
King 1s well as his exploits in the East and Capturing 
the forts of Uddamri, Kondavidu and Rajamahendra- 
vara Registers the gifts of ornaments (1) Ninty one 
pearl studded necklace, (2) a pair of diamond studded 
Kadiyas (శ) Sanka Chakra Padaka, (4) Golden Plate 
welghing 447 ga, Madas of ga, 2000, (5) a padaka and 
500 ga, of Varhas by Chinnadevi, and (8) a padaka 
and 500 ga, of Varahas by Tirumala Devi to the God 


Narasimha 


1. శుభుమస్తు శ్రీమన్‌ మహా రాజాధిరాజ 
రాజ ఫరమేళ్య ర మూరు _ రాయరగిండ 
అరిరాయ విభాడ భాష గెతపరాయర 
నిండ యవన - రాజి - 


TY A ha నాడతు తనరు 
The Simhachala Inscriptions - Dr N Mukunda 
Rao, - page 155 


అనుబంధములు 


2, 


స్థావనాజార్య శ్రీ వీర (వకావ కృష్ణదేవ 
మహారాయలు విజయ నగరాన సింహాసనా 
రూఢుడై పూవజ౯ దిగ్విజయ యా(త్రకు విచ్చేశి 


ఉద్దగిరి కొండ ఏడు కొండపలి రాజు హేం[దవరం 
మొదలయిన దగాల౯ాల సాధించ సింహో! ద5న్‌ 
విచ్చేసి స్వ స్తీ శ్రీ జయాభ్యుద _ 


య కాలీ వాహన శక వషజాంబులు 16498 అగు 
నేటి ధాతు సంవత్సర జె[తబ (1) బీ వరాన 
సింహ్యా[ది నాధున్ని దరికాంద తడు తల్లి నాగా _ 


దేవయంగారికిన్ని తమ తండ్రీ నరసానాయనిం 
గారికిన్ని పుణ్యము _ గాను దేఉనికి సవ పికాపించిన 
కంరమాల 1 కి ముఠాలు (91) వం 


జ౦మాణిక్యాల కడియాల జోడు (శంఖ చ్మకాల 
పదకం॥। పైడీిపశిం। కి శూంకోలగ 4402 కానిక 
మాడలుగ 2000 తకు దేఉళు 


చింనాదేవమ్మం గారి చాతను సమపి౯ంచిన 
వదకం। వరహాలుగ 600 తిరుమల దేవమ్మం గారి 
వాతను సమపికాంచిన వదకిం! వరవోలు 


గ 500 ఇంతవటు సమపికాంచిన ధమ౯ కాసనం! 


అనుబంధము ఒ లీ 


Inscription No 91 (511 Vol V1, No. 694) 


Vijayanagara | 

Krishna devaraya 

Saka 1483, Dhatu, Chaittra ba la = Saturday, 29th 
March, 1616 A D 


Introduces the Prasasti: of Krishnadevaraya It 
rac ids the gift of ornaments mad. by Krishnadevaraya 
ల “the nerit of his parznts Nagadevaimma and Narasa.- 
సడ to the God Simhadrinatha after advising the 

iquesrt on the East The Victo,‘es consist of the 
capture of Uddagiri, Kondavidu, Kondapally and Raja 
m hendiavara durgas The two queens Chinnadevt and 
Tirumaladev1 also made the gtfts of ornaments to the 
God The ornaments s0 gifted by Krishnadevaraya are 
Kinthemala with studding of ninty are Mutyalu, a 
nur ur Kadiyams, are Pataka of Sanka and Chakra, 
we zold Plate all weighing ga 44782 and 2000 ga 
Kiikamn das, the ornaments gifted by the queens are 
t1 two patakas, each weighing 600 Varaha ga (22 
stiding far gadya) 





The Simhackala Temple Inscriptions-Dr. N M Rao 
page 156 to 157 


అనుబంధములు 101 


1 వవమన్తు! శ్రీమన్‌ మహారాశాధి రాజ రాజ పర 
మేళశ్వర మూరు - రాయర గండ ఆరిరాయ విభాడ 
థాషగె తప్పువరాయ రగ ండ యవన - రాజ్య 
స్థాపనాణార్య శ్రీ వీర |ప్రతకావ కృష్ణదేవ 
మహారాయలు విజయ - నగర సీంహాంనా 
రూఢుండైై పూవన్‌ దిగ్విజయ యా(తకు వచ్చే డ్‌ 


2 శ ఉద్దగిరి కొండవీడు కొండపల్లి రాజ 
తహేం[దవరం మొదలయిన దుగాణలు సాధించి 
సింవ్యోదికి విచ్చేసి స్య స్తీశ్రీ జయాభ్యుదయ 
శాలివాహన శక వవన్‌ంబులు 1488 అగు 
నేంటి ధాతు సంవత్సర చై|త బ 18 వరాన 
సింహ్మో[ది నాధున్ని చిశికాంచి తలు తల్లి 
నాగాదేవంమంగారికింగి తమ తండి 


నరసానాయని౨గారి - 


తె కి పుంజ్యంగాను దేవునికి సమపికాంచిస 
కంరనాల 3 కి ముత్యాలు ౪1 వ్యజమాణిక్యాల 
కడియాల జోడు |! కంఖు చ్యకాలు పదకం | 
వైండి పళ్లెం ! కి తరాంకాలు గ 44162 
కానిక మాడలు గ 2000 తమ దేవుళ్ల 
చింకాదేవం మం గారి చాతను సంపిక౯ాంచిం 
పదకం | వరవాలుగ ౯00 తిరుమల దేవంమంగారి 
చాతను సమ = 


4 పిజాందిన వరకం ! వరహాలు గం 6500 ఇంత పట్టు 


సదషి౯ంచిన ధనుకా శాసనం ॥ 


అనుబంధము = 4 


Inscription No 92 (511 Vol. VI No 696) 
Vijayanagara 
Krishna Devaraya 
Saka 1488, Dhatu, Chaitra ba 128 = (Saturday) విం 
March, 1616 A D 


1 _ తభమన్తు ॥ శ్రీమన్‌ మహారాజధి రాజ రాజ పరమేశ్వర 
మూరు _ రాయరగండ ఆరిరాయవిభాడ భావగిత 
పువరాయర గండ యవన = రాజ్య - 

శి స్థాపనాణార్య శ్రీ వీర (ప్రతావ కృష్ణదేవమవి 
రాయలు విజయ నగరాన సింహాననా రూఢుడ్డ 
పూన౯ దిగ్విజయ యాత్రకు విచ్చేశి 

ళీ _ఉద్దగిరి కొండవీడు కొండవలి రాజమహేం(దావరం 
మొదలైన దుగాకాలు సాధించి సింవ్యోదికి విచ్చేసి 
స్వస్తి శ్రీ జయాభ్యుద - 

క యకాలివాహన కక వవషజణాంబులు 1488 అగు నేటి 
ధాతు సంవత్సర చత బఐ 182 వరాన సింవ్యో ది నాధున్ని 
దశికాంచి తము తల్లి నాగా. 

5 దేవయం గారికిన్ని తమ తండి నరసానాయునిం 
గారికిన్ని పుణ్య _ ముగాను దేఉనికి 
సమపికాంచిన కందమాల। కి ముత్యాలు 91 వ. 

6 [ జమాణిక్యాల కడియాల జోడు! శంఖ చక్రాల 
వదకం! కి పైడి _ వళిం! కి తూంకాలు 
గ 44782 కానిక మాడలు ౫౧ 2000 తమ దేషళు 

7 చింనాదేవం మంగారి చొతను సమపికాంచిన 
పదకం, వరవోలు ౧ 500 తిరుమల దేవంయం గారి 
బారను సనుపి౯ంచిన వదకం! వరవిలు 

86 గ 500 కంత్తపట్టు సమపీ౯ంచిన 
ఛమ్మళా కాసనం 


అనుబంధము - ర్‌ 


SII Vol VI No 695) 


Vijayanagara 

Krishnadevaraya 

Saka 1441, Praimnnads:, Sravana Su 1€ 
Somavaira = Monday, 8ih August, 1519 A D 


The Inscription records the gift of the gramas 
along with the hamlets taken from Prataparudra Gaja- 
pati named Pedagam, Aganapudl, Gangavaram Palle, 
and Pinna Aganapud:, sltunted in the Kalingadand napata 
for running the daily bhogas in the name of Krishna. 
dewaraya The bhogas consisted of Agaru Karpurta, 
Kasturi, Kumkumapuvu, Flower Gardens, Biyyam and 


others 


1 శుభమస్తు (1) న్వ స్తితీ (2) విజయాభ్యు య 
కాలివాపాన శక వష౯ంబులు 1441 అసు నేటి 
వమాషి సంవత్సర శ్రావణ కద్ధ 18 సోమవారాన 
శ్రీమన్‌ మాహారాజాది రాజ రాజ వరమేశ్వర 
మూరు రాయరగండ ఆరిరాయ విభాడ 
భాష గత పుష్పవరాయర గండయ (వ 
నరాజ్య (స్టా) మాచార్య శ్రీ వీర |వతావ 
కృష్ణ దేవ మవారాయలు విజయనగరం 
సింహో 


104 


కూచిమంచి తిమ్మకవి సింవోచల మావాత్మ్యము-ఒక పరిశీలన 


సనారూఢుడై సింవో(ది నాధునికి తమ పేరింటి 
భోగం నడచే అందుకు (పతాప రు([ద గజపతి 
మహారాయల చొతను పుచ్చుకొంన్న (గామాలు 
కళింగ దండ పాటలోని (గామాలు 'పెదగాణీ 
(గ్రామము! ఆగనపూడి (గ్రామము! 

అదుకు చెల్లె పల్లెలు గంగ్గవరం పాళ్లె। పిన్న 
ఆగ్నపూడివలె।; ఉభయం |గామాలు 2కి 
సింపుంగిరి ఆ పనికి 


సిడజే భోగి దివోణం కిటడు చినం। 

కంటికి శ్రీ అంగఎ భోగానకు గింధం వలం 
అగరు మా 2 కపూజరం చింన్నం కస్తూరి చి! 
పంసీలు చి 4 కుంకుమ పూడిచి। పూల దండలు 4 
చూలెంం 4 నై వెద్యా కు బియ్యి (0) పుటి 

పకాళం తూ 2 (పాతం తూ 6 కమారలు 

4 పిరాం నాడీఎ 6 సారసేకులు 8 

ఆరి లు వి (సో) దుదునోవారాలు 8 బంన్న మ- 


నోపొరాల + శంచనాబణం రి ఆపాలురి 
హంసఃశీం ర కపూకార కాంత్తులు రి 
బడాలు 8 కక్కరాలు శీ వెర (2) 80 
వానికాంి ై (గక) కామంచం। నైయి (0) 
వేద్యానికుంన్ను పీరా_కుంన్ను కూడి నై ఇ 
ఫడు తూములు పెరుగు యిదుముంను 
కుంచడు పైప 4 పోకలు 50 తమల ( 3) 
కులు 100 మిరియా తోలకాఎంషఇవారాలు 5 
కరాంభు యెత్తు 


మాడి (11) 


